





సంగీతం 


శ్రీ ములగలేటి గోపాలకృష్ణ 


సేకరణ - సంపాదకత్వం 
కుమారి సి.హెచ్‌.సీత 





దాస సుదర్శిని 
సి.హెచ్‌. సీత 


కవరు పేజీ: 
శ్రీమతి రంగ విజయ 


ప్రథమ ముద్రణ 
జనవరి, 2002 


ప్రతులు: 1000 
ప్రచురణకర్తలు : 


శ్రీ పరిమళ సాంస్కృతిక సంస్థ భజన మండలి 
అశోక్‌ నగర్‌, హైదరాబాద్‌ (ఆం.ప్ర) 






తిరుమల తిరుపతి దేవస్థానం వారి 
ఆర్థిక సహాయ విధానం క్రింద బసగిన విరాళం 
ఈ గ్రంథ ముద్రణకు తోడ్చడినది 






మూల్యము 4 చమ 


ముద్రణ: 

డెల్టా గ్రాఫిక్స్‌ 

గాంధీ నగర్‌, హైదరాబాదు 
ఫోన్‌:7623617 


ప్రతులకు: 

శ్రీ పరిమళ సాంస్కృతిక సంస్థ భజన మండలి, 
1-10-223, అశోక్‌ నగర్‌, 

హైదరాబాద్‌, 500 020 

ఫోన్‌: 711105 


తొలిపలుకు 


దాస సుదర్శినికి తొలిపలుకు వ్రాయడం సంస్థ అధ్యక్షురాలిగా 
నాభాగ్యం, అదృష్టంగా: భావిస్తున్నాను. కుమారి సి. హెచ్‌.సీతగారు 
చాలా శ్రమపడి దీనిని భక్తజనావలళికి అందించడం నిజంగా భక్తులకు 
వరం. ఆమె జీవన సాఫాల్యం. 


కర్ణాటక హరిదాసుల సంక్షిప్త జీవిత చరిత్రలు ఇందులో 
పొందుపరచడంతో హరిదాసుల కీర్తనామృతధారల పుట్టుక అవగతం 
కావడానికి దోహదం చేస్తుంది. శ్రీ ములగలేటి గోపాలకృష్ణగారి సంగీత 
సారధ్యంలో మా భోజనమండలి ఇందులో పొందుపర్చిన 
కీర్తనలన్నియు, అనేక ప్రదేశములలో దేవాలయములయందు, 
మఠములయందు గానముచేసి కీర్తినార్జించుకున్నది. భక్తి సంగీత 
ప్రచారమే ముఖ్యోద్దేశముగా గల ఈ కృషినేటి ఆధునిక యాంత్రిక 
జీవనంలో మానవునికి ఆనందాన్ని సుఖాన్ని ఇవ్వగలదు. గురుస్వామి 
జగన్నాధ దాసాచార్యులు చెప్పినట్లు ఎవరు ఏ గొంతుతో, ఏవిధంగా 
భగవన్నామ కీర్తనచేసినను అవి అన్నియు ఆ పరమాత్మ మహా 
సముద్రంలో కలిసేవి కనుక, ఆ ప్రయత్నం చేసినవారి జన్మ 
చరితార్థకంకాక మరేమి కాగలదు. - 


“ఎవరి హృదయమందు ఎంత భక్తి కలదో ఎవరికెజుక 

దీని శక్తి అంతుపట్టగ నెరుగ సామర్థ్యమెవరికికలుగు 
భక్తిపాశములు అలవైకుంఠపురములోని నారాయణుని 

పట్టి భక్తునిముంగిట కీడ్చుకొనియున్న 

మహావృక్షమునైన పెకలించుకొని వచ్చు మవో జల ప్రవాహమువోలె.” 


శ్రీమతి చాగంటి సీతాలక్ష్మి 


Kotra Mallikarjuna Sharma 
‘KAUSIKASA' M.A., LLB., |.B.P.S. 

Deputy Director 

Ali India Radio, Hyderabad-4. 

(©: 232076 Ext.: 239 


Residence: 
65/C, Sanjeeva Reddy Nagar, Station : Hyderabad 
"C" Type Colony, Hyderabad -38 (A.P.) Date : 14-6-1999 


సంగీత సాహీత్యాలు సరస్వతీమ తల్లి మానవాళికి ప్రసాదించే అమూల్యవరాలు. 
సాహిత్యం మానసికోద్యానవనము వికసించడానికి ఉపకరించితే - సంగీతం 
మానసికోల్లాసాన్ని వలసినంతగా ప్రసాదిస్తుంది. 

అనాది కాలం నుండి ఉత్తర భారత సంగీతం రాజులను రాజాస్థానాలను 
ఆశ్రయించి విరాజిల్లితే - దక్షిణాది సంగీతం భక్తి భావప్రచోదితమై - మానవాళికి 
ఆనందంతో పాటు మోక్షానికి కూడా హేతువైంది. అందువల్లనే సంగీత (బ్రహ్మ 
త్యాగరాజస్వామి - ముద్దుస్వామి దీక్షితులు శ్యామశాస్త్రి లాంటి సంగీత మూర్తి 
త్రయం కేవలం దాక్షిణాత్యులకే కాక యావత్పవంచానికి నంగీత 
రసధునులనందించడమే కాక భక్త జనావళికందరికి - ముక్తి మార్గసోపానాలను 
దర్శింపజేసి వారు ముముక్షువులు కావడానికి దోహదం చేశారు. ఉత్తర భారత 
దేశంలో మీరాబాయి, కబీర్‌ దాసు, తులసీదాసు మొదలైన వారు భక్తి తత్పరతతో 
భగవద్దానం గావించారు. 


అలాంటి కోవకు చెందినదే, మరో భక్తి భావ చోదకమైనది, కర్ణాటక రాష్ట్రానికి 
చెందినది, దాసాహిత్యం. దాస సాహిత్య రంగంలో మణిపూసలన దగినవారు 
పురందరదాసు, కనకదాసు, - పదిహేడు - పెద్దెనిమిది శతాబ్దలకు చెందిన 
విజయదాసు - గోపాలదాసు, మోహనదాసు - ప్రసన్న వెంకట దాసు - జగన్నాథదాసు 
లాంటి మహా మహులు. 

ఈ కర్ణాటక హరిదాసులు - సకల భోగాలను త్యజించి - దాసవేషంబూని - 
తంబూర, చిరుతలను ధరించి - తమ సంగీత, సాహిత్యాల ద్వారా ధర్మ ప్రచారాన్ని 
గావించి - ఆనాటి ప్రజాకోటిని బుజుమార్గ వర్తనులను గావించి, వారిలో 
అవసరమగు చైతన్యాన్ని సామాజిక స్పృహను కల్గింపజేశారు. ఈ మహనీయులు 
ఆంధ్రదేశపు అంచులను గూడ స్పృశించి - తిరుమలేశుని వరకు వచ్చి, స్వామి 
వారిని మనసారా కీర్తించి తరించారు. వీరిలో కొందరు తెలుగు వారు కూడా... 


ఇలాంటి పుణ్య పురుషుల కీర్తనలకు ఆధునిక బాణీలను సమకూర్చి, తమ 
శిష్యులతో సహా తిరుపతి పండరీపురం, కౌతాళం, ఉడిపి, పలిమారు, మొదలగు 
పుణ్యక్షేత్రాలలో దాస సాహిత్యాన్ని గానం చేయించి వారిలో దాస సాహిత్యాపు 
భక్తితోయాలను ప్రవహింపజేసిన సంగీత దర్శకులు శ్రీ ములగలేటి గోపాలకృష్ణ 
గారు నిజంగా ధన్యులు. వీరికి అన్ని విధాలా బాసటగా నిల్చ - వీరిచేత దాస 
సాహిత్య ప్రచారానికి తమ వంతు చేయూతనందించి సహకరించిన శ్రీ పరిమళ 
సాంస్కృతిక సంస్థ సభ్యులు - విశేషించి శ్రీ జె.వి. అప్పారావు గారు, వసుంధరా 
దేవి దంపతులు, లలిత గారు, నిర్మల గారు ప్రభృతులు నిజంగా శ్లాఘనీయులు. 

ఎంతో శ్రమ కోర్చి, దాససాహిత్య స్రష్టల జీవిత విశేషాలను సేకరించి - 
శ్రీ గోపాల కృష్ణ గారి వివిధ సంగీత కృతులను రాగాల వారిగా - తాళాల వారిగా 
ఏర్చి కూర్చి, అనేక విశేషాలతో ఈ ముచ్చటైన గ్రంధ రాజాన్ని తెలుగు పాఠకలోకానికి 
అందించడానికి కుమారి సి.హెచ్‌. సీత గారు చేసిన కృషి శతధా, బహుథా 
ప్రశంసనీయం. “దాస సుదర్శిని” అనే పేరుతో మన ముందుకు వస్తూన్న ఈ భక్తి 
భావ, సంగీత సాహిత్య సమ్మిశ్రిత గ్రంథరాజం అజుని రాణి గళ సీమనలంకరించిన 
మరో మణిహారం. 

ఇది సంగీత సాహిత్య ప్రియులకు ఉపకరించే మరో కరదీపిక. 

ఇట్లు 


బుధజన విధేయుడు 


కొట్ర మళ్లిఖూర్భున శర్మ 


నా మాట 


ఓంకారం ప్రణవస్వరూపం, నాదం దాన్నుంచి ఆవిర్భవించింది. అందుచే నాదమే 
ఆ పరబ్రహ్మస్వరూపం. ఆ పరబ్రహ్మస్వరూపుడైన శ్రీనివాసుని శ్రీ చరణాలకు 
శిరసాభివందనములు. 

నాదోపాసకులు బ్రహ్మజ్ఞాన స్వరూపులు. అట్టి ఆత్మజ్ఞాన సంపూర్ణులు సారస్వత 
మూర్తులు, సంగీతశాస్త కోవిదులైన దాసవరేణ్యులకు రాగరంజి తాంజులులు. 

పాదమహిమో పెద్దల ఆశీర్వాదబలమో సుస్వరపునాదఫలమో అన్నట్లుగా 
ఆ కోనేటిరాయుని కరుణాకటాక్షం వల్ల దాసకీర్తనలను సాధనేచేసే సదవకాశం 
కల్పించిన మా గురువుగారైన శ్రీ ములగలేటి గోపాలకృష్ణ గారికి భక్తితో 
ప్రణామాలర్చిస్తున్నాను. తాను నిరంతర కృషి చేస్తూ శిమ్యలచేత సాధన చేయిస్తున్న 
మా గురువుగారికి “పరిమళ” శిష్యులం ఎంతగానో బుణపడి వుంటాము. 

లలిత నంగీతంతోపాటు దాసకీర్తనలను కూడ అభ్యసించడానికి తగిన 
సదవకాశం కల్పించి ప్రోత్సహిస్తున్న శ్రీ పరిమళ సాంస్కృతిక సంస్థ. అశోక్‌నగర్‌, 
దరాబాద్‌ (ఆంధ్రప్రదేశ్‌), వైస్‌ ఛైర్మన్‌ శ్రీ జె.వి. అప్పారావు గారికి, ప్రెసిడెంటు 
మతి చాగంటి సీతాలక్ష్మి గారికి మరియు ఇతర కార్యవర్గ సభ్యులైన శ్రీమతి జె. 
సుంధరాదేవి గారికి, శ్రీమతి లలితారావు గారికి, శ్రీమతి నిర్మలారావుగారికి, శ్రీమతి 
లీలగారికి, మరియు శ్రీ సూర్యచం॥[ద్రరావు గారికి హృదయ పూర్వక 
అభివందనములు. 

దాస కీర్తనల సేకరణలోను, కూర్చులోను, తగిన సలహాలనిచ్చి సహృదయంతో 
సహాయ సహకారాల నందించిన శ్రీ కె. గోపినాధరావు గారికి కృతజ్ఞతాభివందనములు. 

నా ఈ ప్రయత్నానికి (ప్రేరణ, స్ఫూర్తినిచ్చి ప్రోత్సహించిన శ్రీమతి 
యమ్‌. రాధాకృష్ణమ్మగారికి, శ్రీ జె.వి. అప్పారావు గారికి, శ్రీమతి జె, వసుంధరాదేవి 
గారికి మనఃపూర్వక నమస్సులు. 
త Ss 
సంతు ay ne 

చిని శ్రీ లకృష్ణగారికి వినయ పూర్వక వందనములు, 


| 


{a 


(Cn rey 


ర్‌ 


tn 


దాస పంచక తేజోముఖ వర్చస్సులను ముచ్చటగా మూర్తీభవింప జేసిన శ్రీమతి 
రంగవిజయగారి కడు శ్హాఘనీయమైన కళానైపుణ్యానికి కైగవ దోయిలించి 
నమస్కరిస్తున్నాను. 

మనకున్న దాససాహిత్య సౌరభాన్ని సంగీతనిధిని భక్తిరసాన్ని ఒక చిన్న 
పుస్తకములో అందించాలనే ఉద్దేశ్యంతో కృషి చేసిన ఫలితమిది. నాకు తెలిసినది 
కొంత, తెలుసుకోవాల్సింది కొండంతగా ఉన్నప్పటికి పరిమితమైన జ్ఞానంతో 
ఈ ప్రయత్నం చేశాను. కన్నడ భాషా పరిచయం లేనందువల్ల ఏవైనా లోపాలుంటే 
అది కేవలం అశక్తతగా భావించి సహృదయంతో స్వీకరించ ప్రార్ధన. 

ఈ పుస్తకం 3 ఖండికలుగా రూపొందించడం జరిగింది. ప్రధమఖండికలో 
దాస సాహిత్యపుట్టుక, పరిణామం, చారిత్రక ప్రాధాన్యత గురించి వీవరించడమైనది. 
రెండవ ఖండికలో ఒక్కొక్క దాసులవారిని స్తుతిస్తూ శ్లోకం వారి జీవితచరిత్ర మరియు 
ఆ దాసులవారి రచనలను సేకరించి పొందుపరచడమైనది. అనుబంధంలో తృతీయ 
ఖండిక సాధారణ అకారాది పట్టిక, శ్లోకాల అకారాది పట్టిక, రచయితల సూచిక, 
రాగసూచిక, ఉపయుక్త (గంధసూచిక, మరియు దాసులవారి జీవిత విశేషాలను 
సూచించే పట్టిక ఇవ్వడం జరిగింది. దాస సాహిత్య ప్రియులకు ముఖ్యంగా కన్నడభాషా 
పరిచయంలేని తెలుగువారు కన్నడకస్తూరి కమనీయ సౌరభాలను ఆఘ్రాణిస్తే నా 
ఈ ప్రయత్నం సఫలీకృతమైనట్లే! 


ఒ,ఫాచ్‌, పీత 


కృతజ్ఞతలు 


నా కోరికను మన్నించి ఎంతో ఓర్పుతో అభిమానంతో ఈ “దాస సుదర్శిని” ని 
ముద్రించడంలో విలువైన సలహాలను విశేషమైన సూచనలను ఇచ్చి కన్నడ భాషతో గాని 
సాహిత్యంతోగాని ఇంచుకైనా పరిచయంలేని నా ఈ చిరు ప్రయత్నాన్ని ఎంతో ఆత్మీయంగా 
సహృదయంతో ప్రోత్సాహపరచిన శ్రీ K. Appannacharya, Special Officer, 
దాస సాహిత్య ప్రాజెక్టు, తిరుమల తిధుపతి దేవస్థానము గారికి నా వినమ ప్రణామములు, 

నా ఈ ప్రయత్నాన్ని వెనలుబాటు కల్పించి (పోత్సావావరిచిన 
శ్రీ PVRK. Prasad L.A.5., డైరెక్టర్‌ జనరల్‌, డా॥ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల 
అభివృద్ధి సంస్థ, హైదరాబాద్‌ గారికి మరియు శ్రీ. కె. వెంకటేశ్వర్లు గారికి 
కృతజ్ఞతాఖివందనములు. 

నా పరిశోధనా సృష్టికి వెలలేని ఆశీస్సులు, విలువైన సూచనలు ఇచ్చిన మా 
గురువుగారు శ్రీ ములగలేటి గోపాలకృష్ణ గారికి శిరసాఖివందనములు, 

తమ పనులలో తలమునుకలుగావున్నప్పటికీ కోరిన వెంటనే తగు సమయాన్ని 
కేటాయించి అచ్చుపడిన తొలి ప్రతులలోని అక్షరదోషాల్ని సరిదిద్ది సవరించిన స్నేహశీలి 
శ్రీ.కె. గోపీనాధ రావు గారికి కృతజ్ఞతాశతములు. 

ముద్రణార్థం ఆర్థిక సహాయం అందించిప్రోత్సహించిన తిరుమల తిరుపతి దేవస్థానం 
కార్యనిర్వాహక మండలికి హార్దిక కృతజ్ఞాతాభివందనములు. 

స్నేహాన్ని పురస్కరించుకొని ఆత్మీయతతో తగు సలహాలు, సూచనలను ఇచ్చిన మిత్రులు 
యువకవి, రచయిత శ్రీ.కె. రామచంద్రమూర్తిగారికి కృతజ్ఞతలు, 

నా ఈ (గ్రంధ పరిశోధనాదశలో విషయ సేకరణ నిమిత్తమై ఆర్థిక సహాయం అందించిన 
శ్రీ శ్యామ్‌ (సంతోష్‌ బుక్‌ ఎంటర్‌ ప్రైజెస్‌) గారికి, శ్రీ వాసు (శ్రీనివాసా ఆర్ట్‌ ప్రింటర్స్‌) 
గారికి, శ్రీమతి లీలగారికి, రామాయమ్మ గారికి మరియు శ్రీ V. రాఘవేంద్రరావు గారికి 
నా వినయ పూర్వక కృతజ్ఞతలు, 

చక్కని ముఖచిత్ర పరికల్పన చేసి తమ భక్తిని ఆవిష్కరించిన శ్రీమతి రంగవిజయ 
గారికి నేనెంతో బుణపడివున్నాను. అతి స్వల్ప వ్యవధిలో ముచ్చటగా ముద్రించి ఇచ్చిన 
డెల్టా (గ్రాఫిక్స్‌ వారికి కృతజ్ఞతలు. 

పంచముఖి ప్రాంగణంలో నెలకొనియున్న శ్రీ పరిమళా సాంస్కృతిక భజన మండలి 
వారి ప్రోత్సాహం నా ఉత్సాహానికి మూలకందమై ఈ (గ్రంథరచనకు ఉద్యుక్తురాల్ని 
గావించిందనటం అతిశయోక్తి కాదు. అటువంటి ఆ మహామహులకు మన పూర్వక 
కృతజ్ఞతలు. ఇంకా ఈనా ప్రయత్నం సఫలీకృతం కావడానికి సహాయపడిన మహానుభావు 
లందరికీ పేరు పేరునా కృతజ్ఞతాభివందనములు 

ృతజ్ఞతాభీ క్స్‌ త 


విషయ నూచిక 


పుట సంఖ్య 
1. దాససాహిత్యం - పుట్టుక, పరిణామం, చారిత్రక ప్రాధాన్యత ..... 1-2 
Il. దాసుల జీవిత చరిత్రలు - కీర్తనలు .............. “.. 8-159 
1. నరహరి తీర్థులు... 3-6 
ర రీపొదరాయలు అ టన Ne Td వట? 7-9 
8... :వ్యాసరాయలు:.:: . 210054 మ అ అము ఇ పలు లట 10-14 
4. -వాదిరాజులు. me నటన అటుల ల అన. అవవ 15-20 
5. రాఘవేంద్ర తీర్థులు RNs ET పటపట 21-28 
6. వ్యాసతత్వజ్ఞ తీర్థులు Mee Dts న 24-25 
7. కవరరఠదరదాసులు. ప Dns Ne eet 26-64 
ర ఎకనకదాసులు'; he a eT TRE బట 65-70 
9. మహీపతిదాసులు ...... ౨౨౨2, 71-74 
10. హెళవనకట్టె గరియమ్మ ........... ౨౨. 75-76 
11. ప్రసన్న వెంకటదాసులు ...,..... 042421 77-80 
12. విజయదాసులు ,........ ౨, 81-91 
13. గోపాలదాసులు .'.,....... 0, 91-99 
14: [మోహనవాసుటు. 1.022 టా ల ప 100-101 
15. జగన్నాధ దాసులు......... ౨౦౦౨ల ం ఏ 102-110 
16. “పరీ ఏల ENE sss 111-113 
TBD: Mi TIN DST OE న 114-116 
18. శ్రీకర విఠల ................ heen 117 
19. అభినవ జనార్ధన ........... ౨౨౦౯౯. 118 
20. “కమలేశ విఠల: es Wee చలనం 119-120 
21, మొదల్‌కల్‌ శేషదాసులు ......౨౨౨౨ ౨౦౨౨౨. 121-123 
22. హరపనహళ్ళి భీమవ్వ .........౨౨ ౨౨౨౨. 124-132 
28. గురు జగన్నాధదాసులు ........ 2202000622 | 88-141 
24 అసిగ్యాళు గోవిందదాసులు ........44 4౨౨౨ 142-144 
25. వరదేశ విథల దాసులు ..... న. 145 
26, మధ్వేశ విఠల ........... ee 146 
27. శ్యామ సుందర దాసులు ..,...... ౪ 147-161 
28. తందె వెంకటేశ విఠల దాసులు ............ ౪.౪౪ 152-158 
11[అనుబంధము: సు జలజ మటల Ha ల టం శ ముం 
(2) కీర్తనల సాధారణ అకారాది. పట్టిక .............. 154-161 
(b) శ్లోకముల అకారాది పట్టిక ..'................ 162 
(౧) రచయితల సూచిక ....... eee 163-169 
(by గూల cts rn అలుము 170-175 
(9 ఉపయుక్త గ్రంధసూచిక ........౨౨ ల. 176-178 


(9 దాసుల జీవిత విశేషాలను సూచించు పట్టిక ......... 179-182 


పల్లవి 
rm 


చరణం (1) : 


చరణం (2): 


రచన : శ్రీమతి పాలపర్తి అన్నపూర్ణ 


పరమపుణ్యధామము భరతజనని పావనము 
దేవబుషుల చరితము వేదసార శోభితము | ప॥ 


ఆచార్యులు హరిదాసులు వాగ్గేయకారులై 
ధర్మపథము నడిపించిరి నిష్టాగరిష్టులై 
సర్వవేదసారమును సర్వమూల గ్రంధముగా 
మధువులొలుక రచయించిరి శ్రీమధ్వాచార్యులు 
వ్యాససాహిత్యమై భాసిల్లె నీ ధరణి 
సర్వజనామోదముగా దాససాహిత్యముగా 
నరహరి తీర్థులు శ్రీపాదరాజులు 

విరచించిరి దానిని ముక్తి పధము చూపగా 


సంగీత సాహిత్య ధర్మముల మర్మములను 
త్రివేణి సంగమముగ లక్షలాది కీర్తనలను 
వ్రాసి తరియించిరి శ్రీ పురందరదాసులు 
కనకదాసులు విజయదాసులు ఎందరెందరో 
మధ్వాచార్యుని వారసులై ధర్మమునే బోధించిరి 
హరి మహిమలనే గ్రోలిరి శ్రీ గోపాల దాసులు 
దైవభక్తి త్యాగనిరతికి వారికెవరులేరు సాటి॥ 


దాసవర్యరిగొందిపె దాసవర్యరిగెరిగి 
జన్మాంతరద దోషవ పరిహరిసి కొంబె 


దాససాహిత్యం, పుట్టుక, పరిణామం, చారిత్రక ప్రాధాన్యత 


వేదాలలో ఉపనిషత్తులలో పురాణాలలో పొందుపరచబడిన ఆధ్యాత్మిక 
ధర్మసూక్ష్మాలను సామాన్యుల అవగాహన కోసం ప్రభవించిన సాహిత్యమే కర్ణాటక 
హరిదాస సాహిత్యం. కృతయుగమున తపస్సు వలనను, త్రేతాయుగమున 
యజ్ఞయాగాదుల వలనను ద్వాపరయుగమున దాన ధర్మముల వలనను, 
కలియుగమున కేవలం భగవన్నామ సంకీర్తనతోనే జన్మ తరింపగలదన్న పెద్దలమాట 
తథ్యము. భారతదేశ సంగీత సాహిత్య చరిత్రలో 14, 15,16 శతాబ్దములలో ఎందరో 
వాగ్గేయకారులు అవతరించిరి. 


క్రీ.శ 15వ శతాబ్దం ప్రారంభంలో కన్నడ సాహిత్య చరిత్రలో కమనీయ 
యుగం ప్రారంభమైంది. కర్ణాటకలో విష్ణుభక్తి ప్రతిపాదకాలైన రచనలకు ఈ యుగం 
ప్రోత్సాహమిచ్చింది. ఈ యుగంలోనే హరిదాస సాహిత్యం ప్రాదుర్భవించి వికసించింది. 
క్రీ.శ. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు సాహిత్యానికి గొప్ప ప్రాధాన్యత నిచ్చారు. 
కన్నడసాహిత్యం సంగీతంతో కలిసి కీర్తనల రూపమున అమృత ప్రవాహంలా సాగినది. 
భగవద్భక్తితో (ప్రేరితులైన హరిదాసులు జనసామాన్యంలో భక్తిభీజములను నాటిరి, 
ఈ దాససాహిత్యం కీర్తనల రూపమున ప్రవహించి భక్తుల హృదయములను హరిభక్తి 
సుధతో నింపినది. 


ఇప్పటికి తెలిసినంతవరకు సంకీర్తన అనే సాహితీ ప్రక్రియను మాధ్యమంగా 
ఉపయోగించి, కన్నడభాషలో ధార్మిక జాగృతి కలిగించే హరిదాస వాజ్ఞయమునకు 
ఆద్యుడు 18వ శతాబ్దానికి చెందిన నరహరి తీర్థులు. 18వ శతాబ్దం ఉత్తరార్థమందు 
నరహరితీర్థులతో జన్మించిన దాసకూటము యొక్క భక్తిమార్గపు సాహిత్యము 15వ 
శతాబ్ది చివరిలో ముందుకు సాగి 16వ శతాబ్దం మధ్యకాలమునకు పరాకాష్టమందు 
కొనుటయేగాక ఉన్నతమైన స్థానమును అధిరోహించెను. 

“భక్తి బేకు, విరక్తి బేకు, శక్తి బేకు, ముందె ముక్తియ బయసువగె” (భవిష్యత్తులో 
ముక్తిని గోరు వారికి భక్తి, విరక్తి, శక్తి అనునవి యుండుట అవసరము) అను 
తత్వభోదన ఈ దాససాహిత్య ముఖ్యోద్దేశముగ నున్నది. సాళువ నరసింహుని కాలానికి 


l 





చెందిన శ్రీపాద రాయకవి కాలంలో (క్రీ.శ. 1404-1502) కన్నడ సాహిత్యంలో 
మరొక మైలు రాయిగా పేర్కొనదగిన దాస సాహిత్యం ప్రారంభమయింది. 
క్రీ.శ. 16వ శతాబ్దంలో దాస సాహిత్యమునకు ఈ బెన్నత్యము వచ్చుటకు 
వ్యాసరాయలు, వాదిరాజులు, పురందరదాసులు, కనకదాసులు అను మహాత్ములు 
రచించిన భక్తి ప్రచారక క్తీర్తనలే కారణం. ఈ విధంగా అత్యున్నత దశనందుకున్న 
దాసాసాహిత్యం 17వ శతాబ్దిలో అజ్ఞాతంలో నుండుట గమనించదగిన విషయము. 


క్రీ.శ. 17-18 శతాబ్దాలయందు విజయదానులు, గోపాలదాసులు, 
మోహనదాసులు, ప్రసన్న వేంకటదాసులు, జగన్నాధదాసులు ఇత్యాది మహనీయదాస 
'శ్రేష్ణులు దాససాహిత్య పరంపరను వివిధ రీతులలో వెలుగొందించిరి. ఈ దాస 
పరంపరలో గురుగోపాలదాసులు, వరగోపాల దాసులు, వ్యాసవిఠలదాసులు, 
మహీపతిదాసులు, ప్రాణేశదాసులు, శ్రీపతి దాసుల వంటి మహనీయులెందరో 
రచనలు చేసి చిరస్మరణీయులైనారు. 


క్రీ.శ. 18వ శతాబ్ది మధ్య భాగమునందు అనగా సుమారు 1750 సం॥లో 
హెళెవనకట్టై గిరియమ్మ అను బ్రాహ్మణకవయిత్రి శ్రీరంగనాధస్వామి అంకితముతో 
రచనలు చేసినారు. ఆ తర్వాత క్రీ.శ. 1801లో మొదల్‌కల్‌ శేషదాసులు, 
శ్రీ హరపనహళ్ళి భీమవ్వ (1822) శ్రీగురుజగన్నాధదాసులు (1858=1918) 19వ 
శతాబ్ది ఉత్తరార్థానికి చెందిన శ్రీ అసిగ్యాళ గోవిందదాసులు, శ్రీశ్యామ సుందర 
దాసులు (1903-1956) కార్చరి నరహరిదాసులు (1896-1979) మొదలగువారు 
ప్రాతఃస్మరణీయులు, 


ఈ విధంగా కర్ణాటక హరిదాసులు సర్వం త్యజించి, దాస వేషం ధరించి 
తంబూరను చిరుతలను చేతబట్టి భిక్షాపాత్రను పట్టుకొని వాడవాడలా సంచరిస్తూ 
భక్తి సంగీత ప్రచారం చేశారు. ఈ హరిదాసులందరు తిరుపతి వేంకటేశ్వరుని దర్శించి 
ఆయనను ప్రస్తుతిస్తూ అనేక కీర్తనలను రచించినారు. వేంకటేశ్వరస్వామిని స్తుతిస్తూ ' 
సంకీర్తన చేయని హరిదాసులేలేరని చెప్పవచ్చును. కర్ణాటక హరిదాస కూటమిలో 
దాదాపు 400 మంది హరిదాసులున్నారు. 


ఈ విధంగా కర్ణాటక హరిదాస సాహిత్యం కన్నడకవులనే గాక ఆంధ్రదేశంలోని 


వాగ్గేయ కారుల్నికూడ ప్రభావితుల్ని చేసి సామాజిక చైతన్యంతో పాటు ధార్మిక జాగృతిని 
చాటి మానవజాతిని పునీతం చేసింది. 





ఈ నరహరి తీర్చులు 


నమకాలీన ఆధారాలను మరియు కళింగ శాననాధారాలను బట్టి 
శ్రీ నరహరితీర్భులు క్రీ.శ. 1250-1335 అవధిలో ఉన్నారని తెలుస్తోంది. కన్నడంలో 
కీర్తనలను వ్రాసి మధ్వతత్వాన్ని ప్రచారం చేసిన వారిలో మొదటివారు శ్రీ నరహరి 
తీర్థులు. హరిదాస కర్ణాటక ప్రక్రియకు నరహరితీర్థుల చేత అంకురార్పణ చేయబడినది. 


నరహరి తీర్థులవారి పూర్వాశ్రమ నామము శ్యామశాస్త్రి వీరు గోదావరి 
తీరమందలి రాజమహేంద్రికి చెందినవారు బదరికాశ్రమమునుండి రాజ మహేంద్రికి 
శ్రీమధ్వాచార్యుల వారు వచ్చినప్పుడు వారితో శ్యామశాస్త్రి సిద్ధాంత వ్యాసమునకు 
తలవడెను. వరాజితులైన శ్యామశాన్తి అద్ద్వైతము యెడల విముఖుండై 
ద్వైతమతోపదేశము పొందగోరెను. అంతట శ్రీమధ్వాచార్యులు తత్వోపదేశము చేసి 
ఆ(శ్రమాభిదానం చేసి “నరహరితీర్ణులు” అని నామమిడిరి. వీరివలననే 
ఆంధ్రప్రదేశమున ద్ర్వైతమతము వ్యాపించినది. 


శ్రీమధ్వాచార్యులవారు నరహరితీర్థులకు ఆశ్రమము యిచ్చేముందు మీకు 
రాజ్యయోగం ప్రాప్తిస్తుంది, అందువల్ల మీకు ఆశ్రమం వద్దని చెప్పగా ఆశ్రమ 
స్వీకారానంతరం జగన్నాధపురం సంచారం చేయ షరతుపై నరహరి తీర్ణులకు 
శ్రీమధ్యాచార్యులు ఆశ్రమాన్ని యిచ్చారు. ఆయన ఆజ్ఞమేరకు జగన్నాధపురం సంచారం 
వెళ్ళారు. అక్కడ రాజ్యాన్ని పాలిస్తున్న విష్ణుశర్మ మరణించగా మహారాణి గర్భవతిగా 
వుండుటవల్ల ఆరాజ్య సాంప్రదాయం (ప్రకారం రాజావారి ఏనుగు ఎవరిమెడలో 
పూలమాలవేస్తే వారు రాజకుమారుడు పెద్దయ్యేవరకు రాజ్యపాలనచేయాలి. శ్రీనరహరి 
తీర్థులవారు పాఠ ప్రవచనం చేస్తుండగా ఆ ఏనుగు వచ్చి వారి మెడలో పూలమాల 
వేసింది. అపుడు మంత్రి విచ్చేసి మీరు రాజ్యపాలన చేయాలని కోరగా సన్యాసిని 
నేను రాజ్య పాలన చేయడమేంటి అని చెప్పి పశువు దాని కేమి తెలియును, ఎదురుగా 
ఎవరు కనపడితే వారి మెడలో దండవేస్తుంది. ఈసారి నేను గుహలో జపం 
చేస్తుంటాను. అపుడు మళ్ళీ మాల నామెడలో వేస్తే నేను అంగీకరిస్తానని చెప్తారు. 





3 


ఆ ఏనుగు మళ్ళి నరహరి తీర్థులవారు జపం చేస్తున్న గుహ వద్దకు వెళ్ళి పూలమాల 
వారి మెడలో వేస్తుంది. ఈ విధంగా నరహరి తీర్థులవారు 18సం!॥ల పాటు 
జగన్నాథపురంలో రాజ్య పాలన చేసినట్లు శ్రీకూర్మం సింహాచలం క్షేత్రాలలో 


శిలాశాసనాలు ఉన్నాయి. 


అనంతరం నరహరితీర్థులవారు రాజ్యం అప్పగించి తిరిగి వస్తూండగా 
రాజకుమారుడు స్వామీ మీరు యిన్నాళ్లు మాకు చేనిన ఉవకారానికి 
కృతజ్ఞతాపూర్వకంగా మీకు ఏమికావాలో స్వీకరించండి అని కోరగా వారి ఆస్థానంలో 
పూజలేకుండావున్న మూలరామసీతా ప్రతిమలనడిగి వాటితో రాజ్యం దాటుతుండగా 
అగ్ని ప్రతిష్టితమైంది. అంత నరహరి తీరులు దాన్ని శాంతింపజేసి ఆ విగ్రహాలను 
శ్రీ మధ్వాచార్యుల వారికి సమర్చించిరి. ఈ విగ్రహాలు పూర్వము (బ్రహ్మచే 
పూజితములైనవి. 


రచనలు: యమకభారత వ్యాఖ్యనము, దేశోపనిషత్తులకు సూత్ర భాష్యములకు 
టీకా మొదలగు గ్రంథాలు, కీర్తనలు, (ప్రస్తుతం వీరి కీర్తనలు రెండు మాత్రం 
లభ్యముగానున్నవి. వీటిని బట్టి వీరి రచనా వైశిష్టాన్ని పూర్తిగా అవగాహన చేసికొనుట 
దుర్లభము. నరహరి - రఘుపతి అంకితనామంతో కీర్తనలు రచించినారు. 


పూర్వాశమంలో వీరు కూచిపూడి నాట్యపద్ధతికి సేవలందించిరి. ఉడిపి 
ప్రాంతంలో యక్షగాన ప్రక్రియకు రూపకల్పనచేసి ప్రచారం చేశారు. 


శ్రీనరహరితీర్థులవారు 9సం॥ 1నెల 23రోజులు వేదాంత సా(మ్రాజ్యాధి 
కారంచేసి (క్రీ.శ. 1833) శ్రీముఖ సం॥ పుష్యబహుళ సప్తమినాడు తుంగభద్ర 
తీరమున గల హంపీ (చక్రతీర్థం) క్షేత్రమందు బృందావనస్థులైరి. 


ఈ నరహరి తీర్జులు 
రాగం: భూపాలం 


శ్లో। ససీతామూలరామార్చా కోశే గజపతేఃస్థితా! 
యేనానీతా నమస్తస్మై శ్రీమన్ఫహరి భిక్షవే॥ 


నరహరితీర్థుల రచనలు 


రాగం: హిందోళ తాళం: ఆది 
పల్లవి: ఇంతు మరుళాదెను నానెంతు మరుళాదె 1 ఇంతు॥ 


అనుపల్లవి: ఇంతు మరుళాగి మరుళాగి బయలిగె బీళువేనా 
సంతత రక్షిసయ్యా రఘుకుల తిలక 1ఇంతు॥ 


చ. 1.  మాతినలి హరిదాసతన 
నీతియలి ప్రధాదాసతన 
భీతిబడువె విహితదలి ని 
ర్ఫీతిలి మనెమనె తిరుగువెనొ 1 ఇంతు॥। 


వ. 2. _ ఏకాంతదలి ధనదగోష్టి 
లోకాంతదలి వైరాగ్యదవార్తి 
శ్రీకాంతననేవెగనుమాన 
భూకాంతన సేవెగె ఉత్సాహ __ 1ంతు॥ 


చ. 8. ఎజిసు బ్రహ్మాదివందిత హరియ 
త్యజిసు కామాది హగెగళన 
సుజనవందిత సిరినరహరియ 
భజసి బదుకు శ్రీరఘుపతియ 1 ఇంతు॥ 





రాగం: సింధుఖైరవి తాళం: (త్రిశ్రం 


పల్లవి: తిళకో నిన్లొళగి నీనె మరుళె 


తిళకో నిన్నాళగె నీనే 11తిళకో॥ 


అనుపల్లవి: తిళకో నిన్నొళగె నీ 
అళకో పోదాయాప్య 
కళకో దుష్మర్మవన్ను విషయదిం 
సెళకో ఇంద్రియగళన్ను స్వల్పారు 
బెళసికో జ్ఞానవన్ను మరుళె 11 తిళకో॥ 


చ. 1. దాస నెందెనిసి ధనదాశయల్లి సర్వ 
దేశవను సంచరిసి ముడుపిన 
కాసుగళ సంపాదిసి నిజతను 
జా-సతి-సుతాప్తర పోషిసి ఇద్దరె 
ఘాసి యమనల్లి తప్పువదేనో హేసిమరుళె ॥తిళకో॥ 


చ 2. సాదరది జనరింద అహదెనిసికొంబువదు 
సాధారణ వల్లెందిగు చిత్తెసి 
మోదదలి చరిసొ ఇందు కృషి పోష్య 
వాదవృషభాదిగిందు ఈ ధర్మ 
సాధిసదె అప్రాహ్యవేనో ఒందు మరళె ॥తిళకో॥ 


చ. ఏ. భరత ఖండదొళు భూసుర జన్మసర్వజ్ఞు 
వరశాస్త్ర దధికారవ కళకొళదె 
చరమ సౌభాగ్యోద్భవ జ్ఞానదిం 
విరకుతి మూలభావ పడెయో నీ 
నరహరి రఘుపతియ ప్రేమ సుఖవామరుళె ॥తిళకో॥ 


or న 
6 





రాగం: కళ్యాణి 


శ్రీపూర్ణోబోధ - గురుపూజిత - గోపినాధ 
బాహ్యంతరాన వరతార్చన తత్పరాయ 
శ్రీరంగవిర్థల - హయానన పూజకాయ 
శ్రీపాదరాజ గురవేస్తు నమఃశుభాయ ॥ 





శీపాదరాయలు 1404-1502) 


శ్రీపాదరాజ తీర్థుల పూర్వాశమనామం లక్ష్మీనారాయణ జన్మస్థలం చెన్నపట్టణం 
తాలూకా కణ్వనదీ తీరమునందు గల అబ్బూరు. శేషగిరియప్ప, గిరియమ్మ వీరి 
తల్లిదండ్రులు. నిరంతరదైవభక్తి గల ఈయన లోకాలన్నిటికి శ్రీహరియే ప్రభువని, 
సర్వోత్తముడు శ్రీహరియేనని తన సహచరులకు బోధనలు చేయుచుందెడివారు. 
శ్రీన్వర్థ వర్ణ తీర్ణులు ఈయనకు ఆశ్రమ దీక్షనిచ్చిన గురువులు. ఒకసారి 
“శ్రీమన్యాయసుధి లోని జటిలవిషయం చర్చకు రాగా ఈయన ఆ విషయాన్ని వేద 
(ప్రమాణాల నుదహరిస్తూ అతి సులభంగా అర్థం చెప్పగా శ్రీరఘునాధ తీర్భులవారు 
ఈతని విద్వత్తుకు మెచ్చి “శ్రీపాదరాజులు” అన్న బిరుదునిచ్చి అభినందించిరి. ఆనాటి 
నుండి వీరు శ్రీపాదరాయలుగా ప్రనిద్ధినొందిరి. మహామహిమో పేతులు, 
తపస్సంపన్నులైన వీరి మహిమలను గూర్చి శ్రీవ్యాసరాయలవారు రచించిన శ్రీపాదరాజ 
పంచరత్నమాలి అను గ్రంధములో వ్రాయబడినది. సగటు మానవుడు అర్ధం చేసు 
కోగలిగిన సరళమైన భాషతో వేదాంతరహస్యాలను, భక్తిని, ధర్మాన్నీ గీతాల రూపంలో 
గానం చేసే వినూత్న ప్రక్రియకు శ్రీపాదరాయులు నాందీ ప్రస్తాపకులయ్యారు. వీరి 
సంకీర్తనలు హరిదాస సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాయి. కర్ణాటక రాష్ట్రంలోని 
“ముళబాగలు”లో కార్యస్థానం ఏర్పరచుకొన్న శ్రీపాదరాయలు వందలాది 
హరిదాసవరేణ్యుల ఆవిర్భావానికి కారకులయ్యారు. శ్రీపాదరాయలు “రంగవిఠల” 
అంకిత నామంతో కీర్తనారచన చేశారు. వీరి కాలంలో జన్మించిన హరిదాస సాహిత్య 
ప్రక్రియ తరువాతి కాలంలో అత్యంత వేగంగా కర్ణాటక దేశంలో వ్యాప్తి చెందినది. 
హరిదాస కూటాన్ని నిర్మించిన శ్రీవ్యాసరాయలు ఈయన ముఖ్యశిష్యులు. చంద్రగిరి 
రాజైన సాళువ నరసింహుని అనుగ్రహించి రత్నాభిషేకం చేయించుకున్న మహాతపస్వి 
ఈయన. 


శ్రీపాదరాయలు సంస్కృత, కన్నడ భాషలలో మహాపండితులు. సంస్కృతంలో 
“వాగ్వజ” అన్న వేదాంతగ్రంధాన్ని కన్నడంలో వందలాది కీర్తనలను రచించారు. 
ఈయన సాహిత్యంలో కీర్తన, సుళాధి ఉగాభోగ, వృత్తనామ, దండక ప్రక్రియల్ని 
చూడవచ్చు కొన్ని కీర్తనలను నృత్య యోగ్యంగా రచించారు. 


దాన సాహిత్యానికి మూలవురుషుడిగా కీర్తిగాంచిన శ్రీపాదరాయులు 
క్రీ.శ. 1502లో “ముళబాగలు” అనెడి పవిత్రస్థలంలో బృందావనస్థులయ్యారు. 


ప ప క రా. 
8 


తుపాదరాయలు రచన 


రాగం: రాగమాలిక 


a 4 
పల్లవి; 


పోపు హోగొణబారోరంగ॥ 


- పోపు హోగొణబారో॥ 


జాహ్నవీయ తీరవంతె 
జనకరాయన కువరియంతె 
జానకీయ వివాహవంతె 
జాణ నీ బరబేకంతె 


కుండినీయ నగరవంతె 
భీష్మకన కువరియంతె 
శిశుపాలన ఓల్లళంతె 
ఓలెనినగె బరదెళంతె 


పాండవరు కౌరవరిగె 
లెత్తవాడి సోతరంతె 
రాజ్యవన్ను బిడబేకంతె 
రంగవిఠల బరబేకంతె 


తాళం: ఆది 


1॥పోపు॥ 


1॥పోపు॥ 


పోపు! 





రాగం; భైరవి 


శ్లో శ్రీమద్వ్యాసయతీంద్రాయ వైష్టవేందీ వరేందవే 
మత్తదుర్వాది మాతంగ మృగేంద్రాయ నమోస్తుతే॥ 





10 


తువ్యాసరాయలు 1447-1539) 


శ్రీవ్యాసరాయలు కావేరీ తీరంలోని బన్నూరు (గ్రామంలో జన్మించారు. ఈయనకు 
ఆశ్రమదీక్షయిచ్చిన గురువు శ్రీబ్రహ్మణ్యతీర్థులు, విద్యాగురువు శ్రీపాదరాయలు. 
మధ్వమతకీర్తిని నలుదిశల వ్యాపింపజేసిన ఘనత శ్రీవ్యాసరాయల వారికి దక్కింది. 
దేశ సంచారము చేయుచు శ్రీవ్యాసరాయల వారు పలుచోట్ల శ్రీప్రాణమూర్తి ప్రతిమలను 
ప్రతిష్టించిరి. ఈయన 12సం॥ల పాటు తిరుమలలో వుండి శ్రీనివాసునికి అనేక 
సేవలు సమర్పించారు. తిరుమల కొండ నెక్కుటకు ప్రయత్నించగా ఏడుకొండలు 
ఆదిశేష న్వరూవం గాను వర్వతమంతా సాలగ్రామంగాను కనివించగా 
శ్రీవ్యాసరాయలవారు మోకాళ్లతోనే కొండెక్కి స్వామి పుష్కరిణిలోనే స్నానంచేసి 
శ్రీనివాసుని దర్శించిరి. ఇప్పటికి స్వామివారికి జరిగే సేవలలో కొన్ని వ్యాసరాయలు 
వారు ప్రవేశపెట్టినవేనని ప్రతీతి. శ్రీవ్యాసరాయలవారంటే శ్రీకృష్ణదేవరాయలకు 
అత్యంత భక్తి గౌరవం ఉండేవి. శ్రీకృష్ణదేవరాయలకు సంభవించిన కుహయోగాన్ని 
పరిహరించిన మహాతపస్వి ఈయన, 


ఈయన మధ్యశా[న్ర సంబంధమైన అనేక గ్రంథములను రచించిరి. 
సంస్కృతంలో తర్మతాండవ “న్యాయామృత” “చంద్రిక” మొదలైన ఎనిమిది వేదాంత 
గ్రంధాలను, కన్నడంలో వందలాది కీర్తనలను రచించారు. శ్రీకృష్ణదేవరాయల ముందూ 
తరువాత అయిదుగురు విజయనగర (ప్రభువులకు రాజగురువుగా వ్యాసరాయలు 
భాసించారని సోమనాధ కవి రచించిన “వ్యాసయోగి విజయం”లో స్పష్టం చేయబడినది, 
పురందరదాసు, కనకదాసుల వంటి శిష్యులను పొందిన ధన్యజీవి ఈయన, ' 


ప్రహాదాంశ సంభూతులైన శ్రీవ్యాసరాయలు 92 సం॥లు జ్ఞాన ప్రచారం 
చేయుచూ సర్వస్వం శ్రీకృష్ణస్వరూపంగా భావించి లోకోపకారం చేసిన యతివరేణ్యులు. 
ఈయన అంకితనామం “శ్రీకృష్ణ” “కృష్ణ” “సిరికృష్ణో. 

ఈయన క్రీ.శ. 1589లో అనెగొంది సమీపంలోని నవబ్బందావనగడ్డలో 
బృందావనస్థులయ్యారు. 


Il 


తు వ్యాసరాయల రచనలు 


రాగం: కళ్యాణి తాళం: త్రిశ్రం 
పల్లవి: కడగోల తారెన్న చిన్న మొస - 
రొడెదరె బెణ్జె బాహోదొ ॥కడగోల॥ 


చ. 1 అణ్జన ఒడగూడి బారయ్య సవి 
బెజ్ఞయ ముద్దెయ మెల్లువిరంతె 
బణ్జద సరవన్ను కొరళల్లి హాకువె 
చిజ్ఞరొడనే ఆడహోగువియంతె ' ॥కడగోల॥॥ 


చ. 2. పుట్ట బచ్చియ తందు నిన్నయ చిన్నద 
తొట్టిల కాలిగె కట్టిసువె 
బట్టలు తుంబిద సక్కరె నినగీవె 
కట్టాణి ముత్తిన సరవనీవె ॥కడగోల॥ 


చ. 3. _ బడవర భాగ్యద నిధియే గోకులద ఎ - 
న్నాడెయ మాణిక్యద హరళె 
కడుముద్దు ఉడుపియ బాలకృష్ణయ్య 
దుడుకు మాడువరేనో పెంగళొళురంగ ॥కడగోల॥ 


12 


తువ్యాసరాయలు రచన 


రాగం: కానడ తాళం: ఆది 


పల్లవి: కాళీంగానామెట్టి నాట్యవాడిద 
కంజనాభ కృష్ణను॥ 


అనుపల్లవి: కాళింగనా మెట్టి ఆడిద భరదల్లి 
శ్రీవత్స ఉరదల్లి కొరళల్లి వనమాలె 
శ్రీతరళ తనదల్లి యమునెయ 
మడువినల్లి ఆడుత్త పాడుత్త (కాళింగ! 


చరణం: 1, కాలలిగెజ్జై ఘలుఘలు కెన్నె 
ఫాలది తిలకవు హొళె హుళెముక్త 
జ్వలితమణిమయ లలితపదకహార 
జ్వలితకాంతి బెళగుత దిక్కుగళల్లి కాళింగ! 


చరణం:2. సురరు దుందుభియ ధణథణధణరెందు 
మొరెయె తాళగళు రుణరుణరుణరెందు 
హరటబ్రహ్మసురరు తద్ద్వైతద్వైతద్ర్వై ఎనలు 
నారదతుంబురు సిద్ధరు విద్యా 
ధరరు అంబరదల్లి ఆడుత్త పొడుత్త ॥కొళింగ॥ 


చరణం: తి. యోగిగళెల్ల జయజయజయవెన్నె 
భోగిగళెల్ల భయభయభయవెన్నె 
నాగకన్యెయరు అభయఅభయవెన్నె 
నాగశయన సిరికృష్ణ జననియకండు 
బెగనె బిగిదప్పి ముద్దను తోరిద [కాళింగ 





13 


తువ్యాసరాయలు రచన 


రాగం: కాపీ తాళం: త్రిపుట 
పల్లవి: మహిమె సాలదె ఇష్టై మహిమె సాలదె 

అహిశయనన ఒలిమెయింద 

మహియొళెమ్మ శ్రీపాదరాయర గమ 


చరణం 1. ముత్తిన కవచ మేల్ములావి 
రత్న కెత్తిద కర్ణకుండల 
కసూరి తిలక శ్రీగంధలేపన 
విస్తారదింద మెరెదు బరువ 1॥మ॥ 


చరణం 2. విప్రగె బ్రహ్మహత్య దోషబరలు 

క్షిప్ర శంఖోదకది కళెయె 

అట్ర బుద్ధరు దూషిసె గేరణ్ణె 

కప్పు వసన హసన మాడిద ॥మః।। 
చరణం శి. హరిగె సమర్పిసిద నానా 

పరియ శాకంగళను భుంజిసె 

నరరు నగలు శ్రీశకృష్ణన 

కరుణదింద హసియ తోరిద 1మ॥ 


14 


' శీవాదిరాజాలు 





రాగం: ఆరఖి 


శ్లో 


తపోవిద్యా విరక్త్యాది సద్దుణాఘా కరానహం 
వాదిరాజగురూన్వందే హయగ్రీవ సదాశ్రయాన్‌!। 





15 


త్రువాదచిరాజులు 1480-1600) 


దక్షిణ కర్ణాటక మండలంలోని కుంభాసి సమీపంలోని “హువినకెరె” గ్రామం 
శ్రీవాదిరాజుల వారి జన్మస్థలం. శ్రీమధ్వాచార్యుల వారిచే స్థాపించబడిన ఉడిపి 
అస్టనుశములలో ఒకటైన స్వాది మఠమునకు చెందిన శ్రీవాగీ శతీర్థుల వారి సంరక్షణలో 
పెరిగి విద్యాభ్యాసము చేసిన అసాధారణ విద్యా ప్రవీణులు శ్రీవాదిరాజస్వామివారు. 


శ్రీవాదిరాజులు మహాతపశ్ళాలి. పరవాదులను అందరిని జయించుట వలన 
వీరికి వాదిరాజస్వామి అని పేరువచ్చెనని ప్రతీతి. శ్రీవాదిరాజులు భూ ్రదిక్షణము 
చేసి నాలుగు దిక్కులందున్న పుణ్య తీర్థములను వర్ణించుచూ “తీర్థప్రబంధమను” 
గ్రంధమును రచించెను. హయగ్రీవ రూపములోనున్న శ్రీవారిని ప్రత్యక్షీకరించుకొనిన 
మహానుభావులు ఈయన, శ్రీవాదిరాజులు బదరికాశ్రమము నుండి ్రివిక్రమమూర్తి 
విగ్రహమును, రధరూప దేవాలయమును క్రీ.శ. 1505లో స్వాది గ్రామమునందు 
ప్రతిష్టించి గుడి కట్టించినట్లు శిలాశాసనమున్నది. శ్రీగోపాలకృష్ణు హనుమత్ర్రతిమలను 
కూడ వాదిరాజులు |ప్రతిష్టించిరి. మరియూ ధవళగంగ, శీతలగంగ మొదలైన 
పంచగంగలను నిర్మాణము చేసిరి. 


శ్రీకృష్ణ దేవరాయల చేత “ప్రసంగాభరణతీర్థ” అని ప్రశింశించబడిన (ప్రతిభాశాలి 
ఈయన, 


సంస్కృతంలో “యుక్తిమల్లికా” మొదలైన అనేక వేదాంత గ్రంథాలనూ, 
“రుక్మిణీ విజయము” అన్న అపూర్వకావ్యాన్ని సుమారు 50 స్తోత్రాల్నీ కన్నడంలో 
వందలాది పదాలనే కాకుండా “వైకుంఠవర్ణనౌ” “లక్ష్మీ శోభనె” “స్వప్నపది” “గుండక్రియె” 


“కేశవనామ” “కీచకవధె” అనేక కృతులను, సుళాది ఉగాభోగలును వ్రాసియున్నారు. 
“హయవదని” వీరి అంకితనామం. 


క్రీ.శ. 1600లో “సోదె” యందు సశరీరంగా బృందావన ప్రవేశం చేశారు. 


16 


త్రువాదిరాజుల రచన 


రాగం: మిశ్ర చక్రవాకం తాళం: ఆది 


పల్లవి: _ దారియెతోరో గోపాల 
వారిజనాభ వైకుంఠలోల Tey 


చరణం 1. సిక్కిదె భవపాశదోళగె 
లెక్క విల్లద జంతుగళిగె 
దిక్కొబ్బరిల్లవో ఎనగె 
కక్కస కళెదు నిన్నియ పాదగళిగె nn 


చరణం 2. అజరుద్రాది గళందు 
గజరక్షక నీనెందు 
నిజవాగి పేళిదరెందు 
సుజన రొడెయెనె కేళిదె నానిందు దో 


చరణం 3. సిరిహయవదననె బారై 
కరెదెన్న దారియతోరై 
పరమభక్తరిగె ఇన్నారై 
పరమపురుష నీనల్లదె గతియారై 1దా॥ 


17 


ఉఅువాదిరాజాల రచన 


రాగం: కళ్యాణి తాళం: (త్రిశ్రం 
పల్లవి: ముద్దుముఖదాత నమ్మ ముఖ్య ప్రాణనాధనో 
సద్దుణవందిత వాయుజాతనో రామదూతనో "ము 


చరణం 1. జానకీశన వైరిశూలనో (శూలనో) బహుధీరనో 
మానిని సీతెయకండు బందనో ముందెనిందనో ॥ము॥ 


చరణం 2. వానరరూపిలి ముద్రికె ఇత్తనో (ఇత్తనో) వనకిత్తనో 
ఆనగరవనెల్ల సుట్టనో (సుట్టనో) బహుధిట్టనో 1॥ము॥ 


చరణం శి. సాగరవను దాటిదధీరనో (ధీరనో) రణధీరనో 
రాగతాళమేళదల్లి జాణనో ప్రవీణనో ॥ము॥ 


చరణం 4. నంబిద భక్తర కాయువ దాతనో (దాతనో) ప్రఖ్యాతనో 
అంబుజాసనపదకె బందు నింతనో. హనుమంతనో 1ము॥। 


చరణం 5. హయవదనన భక్తచెల్వ తేజనో (తేజనో) యతిరాజనో 
మాయిగళ కులకె బలు భీమనో (భీమనో) సార్వభౌమనో 11ము॥ 


18 


రాగం: కళ్యాణి తాళం: (త్రిపుట 


4 ఆ 
పల్లవి; 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8; 


శరణు శరణు 


శరణు శ్రీవైకుంఠనాయక 

శరణు శ్రీ పురుషోత్తమ 

శరణు శ్రీధర గరుడవాహన 

శరణు వేంకటనాయక 11శ॥ 


ఆదిదేవ మునీంద్రవందిత 

సాధుసురగణ సేవిత 

వేదవేద్య విరించిసన్నుత 

శ్రీద వేంకటనాయక 11శ॥ 


శరణు సురముని హృదయపాలక 

శరణు భక్తర రక్షక 

శరణు శ్రీహయవదన మౌక్తిక 

శరణు ఓంకారనామక ॥శ॥ 


19 


రాగం: ఆనందభైరవి తాళం: ఆది 
పల్లవి: _వేణునాదప్రియ గోపాలకృష్ణ 
వేణునాద వినోదముకుంద 


చరణం 1: వందిత చరణా వసుధెయాభరణా 
ఇందీరారమణా ఇనకోటి తేజా 
మందరధర గోవింద ముకుంద 
సింధుశయన హరి కందర్పజనక వేణు! 


చరణం 2; నవనీతచోర నందకుమార 
భువనైకవీర బుద్ధివిస్తార 
రవికోటితేజ రఘువంశరాజా 
దివిజవందిత దనుజారి గోపాల వేణు 


చరణం 3: పరమదయాళు పావనమూర్తి 
వరకీర్తిహార శృంగారలోల 
ఉరగేంద్రశయన వరహయవదన 
శరణరక్షక పాహి కోదండరామ ॥వేణు॥ 


త్రురాఘవేంద్రతీర్థులు 





రాగం: చక్రవాకం 
శ్లో పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ 


భజతాం కల్పవృక్షయ నమతాం కామధేనవే॥ 


తురాఘవేంద్రులు 


శ్రీరాఘవేం(ద్రస్వామి వీణావిద్యలో ప్రవీణులైన కృష్ణభట్టువంశంలోనివారు. వీరి 
జన్మస్థలము బళ్ళారి జిల్లా విజయనగరము. వీరి తల్లిదండ్రులు తిమ్మనబట్టు, 
గోపికాంబ. తిరుపతి శ్రీనివాసుని కటాక్షముచే వెంకన్నభట్టుగా వారికి క్రీ.శ 1601లో 
జన్మించిరి. యుక్తవయస్సు రాగానే సరస్వతి అనునామెతో వివాహం జరిగెను. 
సుధీంద్రులవద్ద కుంభకోణములో విద్యనభ్యసించిరి. విద్యాభ్యాసము ముగిసిన వెంటనే 
సుధీంధ్రులవారు వెంకన్నభట్టుని సన్యాసాశ్రమము తీసుకొనవలసినదిగా ఆజ్ఞాపించిరి 
నీవు సజ్జనోద్ధరణకు అవతరించియున్నావు, కాబట్టి ఆశ్రమ స్వీకారం చేసి టిప్పణి 
గ్రంధములను రచించవలెనని చెప్పిరి. వీరు గురువుల ఆజ్ఞమేరకు ఆశ్రమ 


స్వీకారంచేసిరి. నుదీంద్రులువారు వేంకన్నభట్టుకు రాభువేం[దతీర్ణులని 
నామకరణమొనర్చిరి. 


శ్రీరాఘవేంద్రస్వామివారు దేశసంచారము గావించుచూ పరవాదులతో 
వాదనచేసి జయపత్రికలను సంపాదించిరి. మధ్వ శాస్త్రమునకు పెక్కు టీకలను 


రచించిన శ్రీరాఘవేంద్రతీర్థులు తమ జీవిత కాలమున నలుబది ఏడు గ్రంధములను 
రచించిరి. 


వేదత్రయ వివృత్తి, మంత్రార్ధమంజరి, పురుషసూక్తాది పంచసూక్తవ్యాఖ్య, 
దశోపనిషతృండార్థములు, గీతార్థసం[గ్రహము, ప్రమేయ దీపికా వ్యాఖ్యనము, 
గీతాతాత్సర్యటీకా వివరణము, తంత్రదీపిక, న్యాయముక్తావళి, తత్వమంజరి, పరిమళ, 
దశప్రకరణటీకావ్యాఖ్య, రామచరిత్రమంజరి, తాత్పర్య నిర్ణయ భావనసం[గ్రహము, 
చంద్రికా ప్రకాశ, తర్మతాండవ వ్యాఖ్య, ప్రమాణ పద్ధతి వ్యాఖ్య, భాట్టసంగ్రహము 
మొదలగునవి. వీరికి గీతము సంగీతము ఎంతో ప్రియమైనవి. వీరి మహిమలు 
అనంతమైనవి. 


ప్రహ్లాదాంశ సంభూతులైన శ్రీరాఘవేంద్రులు తమ 70వ ఏట 1671 
విరోధికృతనామ సంవత్సర (శ్రావణ బహుళ విదియనాడు తుంగభద్రానదీ తీరమందలి 
మంత్రాలయ క్షేత్రమున బృందావనస్థులైనారు. 


నతన. 


22 


శీరాఘవేంద్రుల రచన 


రాగం; షణ్ముఖప్రియ తాళం: ఆది 


పల్లవి: ఇందు ఎనగె గోవింద 
నిన్నయ పాదారవిందవతోరో ముకుంద ఇందిరేరమణ ఇందు! 


సుందరవదననె నందగోపనకంద 
మందరోద్ధర అరవిందలోచన 11ఇందు॥। 


చరణం 1: నొందెనయ్య భవబంధన దొళుసిలుకి 
ముందెదారి కాణదె కుందిదె జగదొళు 
కందనెంతెందన్న కుందుగళెణిసదె 
తందెకాయోకృష్ణ కందర్చజనకనె ఇందు 


చరణం 2: మూఢతనదిబలు హేడిజీవననాగి 
ధృడభక్తియను మాడవిల్లవో హరియె 
నోడలిల్లవోనిన్న పాడలిల్లవో మహిమె 
గాడికారకృష్ణ బేడికొంబెనో స్వామి ॥ఇందు॥ 


చరణం 3: ధారుణియొళు బలుభార జీవననాగి 
మేరె తప్పి నడెదె సేరిదె కుజనర 
ఆరు కాయువరిల్ల సారిదె నినగయ్య 
ధీరవేణుగోపాల పారుగాణిసా స్వామి ఇందు! 


23 


శీవ్యాన తత్వజ్ఞతీర్థులు 
శ్లో; రాగం: సింహేంద్రమధ్యమం 


ప్రకటీకృత టీకోర్తిర్మర్మటీకృత మాయిరాట్‌ 
చక్రతాత్‌ వ్యాస తత్వజ్ఞః మస్మరీం[ద్రః కృషాంమయ॥ 


శీవ్యాన తత్వజ్ఞతీర్ణులు 1740-1800) 


శ్రీవ్యాసతత్వజ్ఞతీర్థులవారి పూర్వాశ్రమనామం ఐ.జి. వెంకటరామాచార్యులు వీరు 
గోపాలదాసులు వారియొక్క సమకాలీకులు. వీరు తండ్రివద్ద విద్యనభ్యసించారు. 
వీరు ముఖ్యప్రాణదేవరభక్తులు. వీరి ఉపదేశ గురువు శ్రీభువనేంద్రతీర్ణులు. వీరు 
స్వప్నంలో “వాసుదేవవిరల” అంకితం పొందారు. వీరు “మానసస్మృతి” అను గ్రంథం, 
భాగవత సప్తమస్మంధానికి వాఖ్యానం, అనేక సుళాదులు, ఉగాభోగలు రచించారు. 


శ్రీవ్యాన తత్వజ్ఞతీర్థులు శ్రావణబవహుళ అష్టమినాడు వేణిసోంపురంలో 
బృందావనస్థులయ్యారు. 


త్రువ్యాసతత్వజ్ఞతీర్థుల రచన 


రాగం: వవోడి తాళం: ఆది 


పల్లవి: _బందకృష్ణ చందిదింద బందనోడె గోప 
వృందదింద నందిసుత బందనోడె | బం 


చరణం1: గోవమేవ నీవదేవ బందనోడె 
దేవతావాద్యగళింద బందనోడె Teen 


చరణం 2: పాపపోప గోపరూప బందనోడె 
తాపాలేప కోపాలేప బందనోడె nO! 


చరణం 3: భూసురసుఖసూసుత బందనోడె 
వాసుదేవ విఠల తా బందనోడె hao 





25 


శ్రుపురందరదాసులు 





రాగం : కళ్యాణి 
శ్లో! మన్‌మనోభీష్ట వరదం సర్వాభీష్ట ఫలప్రదం 
పురందర గురుం వందే దాసశ్రేష్టం దయానిధిం 


శపురందరదాసులు 


“దురిత వ్రాతము లెల్లను 

పరిమార్చెడి హరి గుణముల పాడుచునెపుడున్‌ 
"పరవశుడై వెలయ 

పురందరదాసుని మహిమలను తలచెద మదిలోన్‌” 


అని వాదోసాసనతో ముక్తి పొందిన త్యాగరాజు తన ప్రహ్లాద భక్త విజయములో 
పురందరదాసుని పొగిడినారు. “దాసరందరే పురందరదాసరయ్యా” అని తన గురువు 
వ్యాసరాయల పొగడ్తకు పాత్రుడైన మహనీయుడు పురందరదాసులు. 


పురందరదాసు జీవితకాలం 1480-1564 అని పలువురి అభిప్రాయం. 
ఈయన జన్మస్థలం పంఢరాపురము సమీపంలోని “పురందరఘడ” ఈనాడు ఇది ' 
మహారాష్టంలో ఉన్నా పూర్వం కర్ణాటక రాజుల పరిపాలనలో వుండేది. 


పురందరదాను అనలు పేరు (శ్రీనివాసనాయకుడు లేక శీనవ్చ. 
(శీవ్యాసరాయలువారి ఉపదేశం పొంది “పురందరవిఠల” అనే ముద్ర తో పదరచన 
చేయడంవల్ల పురందరదాసు అనే పేరు సార్థకమైంది. 


ఒక పర్యాయం శ్రీకృష్ణదేవరాయలు పురందరదాసునకు కానుకలనిచ్చి, 
సత్మరించారు. వాటిమోద మోహంలేని పురందరదాసు వాటిని నిరుపేదలకు దానం 
చేసినారు. దానికి కారణం తెలియని రాయలవారు పురందర దాసుని తన ఆస్థానానికి 
ఆహ్వానించి, తాను పంపిన కానుకలు బహుశా పురందరదాసునకు సంతృప్తి 
నీవ్వలేదేమోనన్న సందేహాన్ని వెలిబుచ్చారట. సర్వసంపదలతో “నవకోటి నారాయణ” 
బిరుదు వహించిన తాను వాటినన్నింటిని వదిలి నిరుపేదగా మారడంలోని ఆంతర్యాన్ని 
రాయలు వారికి. వివరిస్తూ “నీభాగ్యం గొప్పదో, 'నాభాగ్యం గొప్పదో సరి 
చూసుందాంమరి” అని అర్దం వచ్చేటట్లు రాయలువారితో సవాలు చేస్తూ పదరచనచేసి 
పాడి వినిపించి తన బెన్నత్యాన్ని చాటుకొన్నారు. అది విని అమితానంద భరితుడైన 
'శీకృష్ణదేవరాయలు పురందరదాసుని పురందర అవతారంగా భావించి సత్మరించెను. 
ఈయన తిరుపతిలో సంకీర్తనా చార్యుడిగా ప్రసిద్ధి పొందిన అన్నమాచార్యుని 
సందర్శించి శ్రీవేంకటేశ్వరునిగా భావించి కీర్తించారట. 





27 


ఈయన కీర్తనలలో నవవిధ భక్తులు - శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, 
అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం మరియు ఐదు పరమభావాలు 
- మధుర, వాత్సల్య సఖ్య, సేవ్య, శాంతమనే భావాలున్నాయి. పురందరదాసునకు 
కర్ణాటక సంగీత పితామహుడనే బిరుదు కలదు. ఈయన సుమారు 70-80 రాగాలు 
వాడినట్లు ప్రతీతి. సంగీత శిక్షణను సులభతరం చేసిన (ప్రసిద్ధ వాగ్గేయకారుడు 
పురందరదాసు నారదాంశ సంభూతుడని ప్రతీతి, ప్రస్తుతం కర్ణాటక సంగీతంలో 
ప్రచారంలో వున్న 35 తాళముల పద్ధతిని చేసి ఆ తాళములందు సూళాదులు వ్రాసి 
ప్రచారం చేసారు. విశేష భక్తిరాగాలైన శంకరాభరణం, కళ్యాణి, తోడి, భైరవి మొదలైన 
రాగాలలో ఆయన కృతులు చేశారు. పురందర దాసులవారి “పురుందరోపనిషక్‌” 
నకు వేదనోపనిషత్తులలో తుల్య గౌరవం ప్రతిపాదించబడినది. 

ఈయన మానవసేవయే మాధవసేవగా భావించి మానవులంతా ఒక్కటే అను 
సత్యాన్ని లోకానికి చాటి చెప్పిన మహనీయ గుణ సంపన్నుడు. 

పురందరదాసు 4,75,000 పదాలు రచించారు. ఆయన తన కీర్తనలలో 
తాను సందర్శించిన స్వాములపైన, స్థలపురాణాలపైన అసంఖ్యాకంగా కీర్తనలను 
చేసారు. ఈ క్రింది పట్టిక ననుసరించి ఆయన ఏఏ విషయములపైన ఎన్నెన్ని 
కీర్తనలను చేశారో విదితమవుతుంది. 


కేదారం నుండి రామేశ్వర పర్యంతం వరకు గల 


తీర్థముల వర్ణనలు 1,25,000 
ఆచార్యుల గురుమహిమల వర్ణనలు 5,000 
బ్రహ్మాది సర్వలోక వర్ణనలు 90,000 
పురాణ కధాసారాలు 90,000 
దేవతామూర్తుల ధ్యాన కళ్యాణ చరిత్రలు 60,000 
శ్రుతి, స్పృతి, సంహిత ధర్మ (ప్రతిపాదకాలు 16,000 
సుళాదులు 64,000 
దేవనామాలు, ఉగాభోగాలు 25,000 

4,75,0000 





పురందరదాసులవారి కొన్ని ముఖ్యమైన కీర్తనలు 


“హలెయ హరగిహనె ఉరొళగిల్లవె” - ఇందులో అంటరాని తనమును గురించి 
తర్మించి యున్నారు. 


“నగెయబరుతిదె” - ఇందులో ఒట్టి వేషధారిగా ఉంటే చాలునా. స్త్రీ, పురుషులు 
తప్పుడు దోవలో వ్యవహరిస్తూన్నారని చమత్మరించారు. 

“కేళ్టనో హరితాళనో” సంగీతం గురించి చెప్తూ భక్తి శ్రుతి లయలేనిది సంగీతమే 
కాదని చెప్పియున్నారు. 

“పిండాండదొళగిన” - అను కృతిలో మూలాధారాది షట్బక్ర వివరమును, 
అధస్సహస్రారం, సహస్రారం యొక్క విశిష్టతను వర్ణించియున్నారు. 

యావద్భారతదేశంలో ఎవరూ ఇన్ని రచనలు చేయలేదు. కీర్తనా పద్ధతిని 
ఉద్ధరించి మానవ జీవితాన్ని సముద్ధరించిన మహామహితాత్ముడు. 


పురందరదాసు హంపీలోని ఒక మంటపంలో చాలాకాలం నివసించడం వల్ల 
దానికి పురందరమంటపము అని పేరు వచ్చింది. పురందరదాసు రక్తాక్షినామ సం1॥॥5 
పుష్య బహుళ అమావాస్యనాదు దేహత్యాగం చేశారు. 


29 


అ పురందరదాసుల రచనలు 


రాగం: మోహన తాళం: ఆజి 


పల్లవి: అళువుదేతకోరంగ అళువుదేతకోరంగ 
అళువుదేతకోరంగ అత్తరంజిపగుమ్మ nen 


చరణం 1: _ పుట్టిదేళుదివసదలి దుష్టపూతనియకొందె 
| ముట్టి విషద మొలెయుండ కారణ దృష్టి తాకితె 
నెనిగె రంగయ్య ne 


చరణం 2: బాలకతనదల్లి గోపాలకరొడగూడి 
కాళియమడువను కలకిదకారణ 
కాలుఉళుకితె నినెగె రంగయ్య net 


చరణం 3: శరణు వేలాపురద దొరెయె చెన్నిగరాయ 
శరణర సలహువ కరుణానిధియే 
వరదపురందర విఠలరాయ ren 


30 


రాగం; కాపీ 


ర 
36 
అ 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8: 


తాళం: ఆది 


ఇదు భాగ్య విదుభాగ్య విదు భాగ్యవయ్య 
పదుమనాభనపాదభజనె సుఖవయ్య 1 ఇదు॥ 


కల్లాగి ఇరబేకు కఠిణభవతొరెయొళగె 

బిల్లాగి ఇరబేకు బల్లవరొళు 

మెల్లనె మాధవన మనవమెచ్చిసబేకు 

బెల్లవాగిరబేకు బల్లవరొళగె 11ఇదు॥ 


బుద్ధియలి తను మనవ తిద్ది కొళ్ళలు బేకు 

ముద్దాగిఇరబేకు మునియోగిగళిగె 

మధ్వమతాబ్ధియొళు మీనాగిరలు బేకు 

శుద్ధనాగిరబేకు కరణత్రయగళింద 1 ఇదు॥। 


విషయభోగద త్రుణక్కె ఉరియాగిరలుబేకు 

నిశిహగలు శ్రీహరియ నెనెయబేకు 
వసుధీశపురందరవిఠలరాయన 

హసనాద దాసరను సేవిసలు బేకు 1ఇదు॥ 


31 


రాగం; కాపీ తాళం: ఆది 


ఇన్నుదయబారదె దాసనమేలే ney 
పన్నంగశయన పాల్గడలొడెయనె రంగ nea 


ర 
3౦ 
ల 


చరణం 1: _ నానా దేశగళల్లి నానా కాలగళల్లి 
నానా యోనిగళల్లి ఆళిదు పుట్టి 
నాను నన్నదు ఎంబ నరకదొళగె బిద్దు 
నీనే గతియెందు నంబిద దాసనమేలే iia 


చరణం 2: కామాది షద్వర్గ గాడాంధకారది 
పామరనాగిద్ద పాతకను 
శ్రీమనోహరనె చిత్తజ జనకనె 
నామముద్రికెయింద నంబిద దాసనమేలే na 


చరణం 3: మనసావాచా కాయది మాళ్ళకర్మవు 
దానవాంతక నిన్నాధీనవల్లెరంగ 
ఏనుమాడిదరేను ప్రాణనిన్నదుదేవ 
శ్రీనాధ పురందర విఠల దాసన మేలే ne 


రాగం: హంసానంది తాళం: ఆది 


es 


ల్లవి: 
అను పల్లవి: 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8; 


ఇదు ఏనంగ మోహనాంగ 
మదనజనక తొరవెయ నరసింగ! 


సురరును తిసిదరె తుటియమిసుకదవ 

మరెదేతకె బాయ తెరదె పేళొమ్మె॥ 

వరనీలముత్తు మాణిక్య హారగళిరె 

కొరళల్లి కరుణమాలెయ నిట్టు మెరెవుదు 1 ఇదు! 


తొరవెయ నరహరి పురందరవిఠల 
శిరియప్ప తొడెయొళు అరియనిట్టరివుదు ఇదు! 


33 


రాగం: రాగమాలిక 


చి . 
పల్లవి: 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8; 


ఏళయ్య బెళగాయితు ఏళునారాయణా॥। 


ఏళు నారాయణ ఏళు లక్ష్మీరమణ 
ఏళు శ్రీగిరియొడెయ వేంకటేశా 


దాసరెల్లరు బందు ధూళి దర్శనగొండు 
లేసాగి తాళదండిగెయ పిడిదు 

కేశవనె నిమ్మ సిరినామవను స్మరిసుతలి 
వాసుదేవనే ఉదయదలి పాడుతిహరు 


కాసిద్ధ హాలుగళ కావడియ తుంబిట్టు 
లేసాగి కెనెమొసరు బెణ్జెయనె మెద్దు 
శేషశయననె ఏళు సముద్ర మథనవమాడు 
దేశకెంపాయితెళయ్య హరియె 


అరళుమల్లిగె - బాజి - పరిమళదపుష్పగళ 
సురరు తందిహరయ్య సుజన రొడెయ 
అరవిందలోచననే కోళి కూగితుకేళు 
పురందరవిఠలనేె బెళగాయితు 


తాళం: ఆది 


nan 


nd 


ion 


uit 


రాగం: హిందోళ | తాళం: ఆది 


పల్లవి: ఓడిబారయ్య వైకుంఠపతి నిన్న 
నోడువె మన దణియె TE 


అను పల్లవి: నోడి మాతాడి ముద్దాడి సంతోషగూడి 
పాడి పాగుళువెనొ పరమపురుష హరి 1౬11 


చరణం 1: _ కెందావరె పొల్వ పాదగళింద రంగ 
"_ ధిమిధిమిధిమి కెందు కుణియుతలీ 
అందుగె కిరుగెజ్జె షులుషులురెన్నలు 
చందది పీతాంబర నలిదాడలు née 


చరణం 2: కోటి సూర్యప్రకాశదంతె కి 
రీట - కుండల - బావులి - హౌళెయె ల 
లాటకస్తూరితిలక ఇదువెరంగ 
కూటగోపాలర ఆట సాకొ ఈగ El 


చరణం 3: మంగళాత్మక మోహనకాయరంగ 
సంగీతలోల సద్దుణశీల 
అంగనెయరిగెల్ల అతిప్రియనాధ శుభ 
మంగళ మారుతి పురందరవిఠల TE 


35 


రాగం: మోహన తాళం: ఆది 


పల్లవి: కళ్యాణం తులసి కళ్యాణం 
కళ్యాణవెనమ్మ కృష్ణ శ్రీతులసిగె nక 
అను పల్లవి: బల్లిద శ్రీవాసుదేవనిగె nక॥ 


చరణం 1: అంగళదొళగెల్ల తులసివనమాడి 
శృంగారవమాడి శ్రీఘదింద 
కంగళపాపవ పరిహరిసువముద్దు 
రంగ బందల్లి నెలసిహను nక॥ 


చరణం 2: మిందు మడియనుట్టు సందేహవబిట్టు 
తందశ్రీ గంధాక్షతె గళింద 
సింధుశయనన వృందావనది పూజిసె 
కుందదభాగ్యవ కొడుతివాళు nక॥ 


చరణం 8: _ ఉత్తాన ద్వాదశి దివసదల్లి 
ఉత్తమ తులస్సిగె విపాహవ 
చిత్తనిర్మలరాగి మాడిదవరిగె 
ఉత్తమగతి ఈవ పురందరవిఠల నక. 


రాగం: మోహన తాళం: ్రిశ్రం 


పల్లవి: కాయలారెనో కృష్ణా కండవర బాగిలను 
నాయికున్నియ తెరది పరర పీడిసుత Dy 


చరణం 1: ఉదయకాలదలెద్దు సంధ్యావిధియ బిట్టు 
పదుమనాభనపాద సేవెయనుమాడదె 
ముదదినిన్నర్పిసదె నరర సదనవహోొక్కు 
ఒదిగి సేవెయెమాడి అవరబాగిలను TE 


చరణం 2: కల్లకరగిస బహుదు కడలె హురిగడలెయెళు 
తైలవను తెగెదాదరుజ్ఞబహుదు 
బల్లిదర మనవ మెచ్చిసలారె ప్రతిదినది 
హల్లుగిరిగిరిదు హంబలిసి బాయవిడుత 1s 


చరణం 3: ఇంతు నానాచింతెయొళు నిన్న నెనెయదలె 
(భ్రాంతియెంతెంబ హెబ్బలెయొళు సిలుకి 
అంత్యదారియకాణి ఆదరిసువరు ఇల్ల 
చింతెయను విడిసయ్య పురందర విఠల (కా! 


37 


దాగం: రాగమాలిక తాళం: త్రిశ్రం 


పల్లవి: కూసిన కండీర్యా ముఖ్య ప్రాణన కండీర్యా 
బాలన కండీర్యా బలవంతన కండీర్యా ' ॥కూ॥ 


చరణం 1: అంజని ఉదరది హుట్టితు కూసు 
రామన చరణకె ఎరగితు కూసు 
సీతెగె ఉంగుర కొట్టితు కూసు 
లంకాపురవనె సుట్టితు కూసు. కూ! 


చరణం 2: బండి అన్నవ ఉండితు కూసు 

బకన ప్రాణవ కొండితు కూసు 

విషదలడ్డిగె మెద్దితు కూసు 

మడదిగె పుష్పవ కొట్టితు కూసు 1కూ॥ 
చరణం 3: మాయావాదిగళ గెద్దితు కూసు 

ద్వైతమతవనుద్ధరిసితు కూసు 

మధ్వరాయరెంబ వెసరిన కూసు 

పురందరవిఠలన (పేమద కూసు ॥కూ॥ 


38 


రాగం; కళ్యాణి 
గజవదన బేడువే గౌరీతనయ 
(త్రిజగవందితనె సుజనర పొరెవనె 


es 
3C 
ర్‌ 


చరణం 1: పాశాంకుశధర పరమపవి(త్ర 
మూషికవాహన మునిజనడ్రేమ 


చరణం 2: మోదది నిన్నయ పాదవతోరో 
సాధువందితనె ఆదరిదిందలి 


చరణం 8: సరసిజనాభ శ్రీపురందర విఠలన 
నిరుతనెనెయువంతె దయామాడో 


తాళం: ఆది 


1గ॥ 


Tat 


Taft 


nit 


39 


రాగం: బృందావనసారంగి తాళం: ఆది 


పల్లవి: జయజానకీకొంత జయసాధువినుత 
జయతు మహిమానంత జయభాగ్యవంత nen 


చరణం 1: దశరధాత్మజ వీర దశకంఠ సంహార 
పశుపతీశ్చరమిత్ర పావనచరిత్ర 
కుసుమబాణస్వరూప కుశలకీర్తికలాప 


అసమసాహస శిక్ష అంభుజదళాక్ష nen 


చరణం 2: సామగానవిలోల సాధుజనపరిపాల 
కామితార్థ (ప్రదాత కీర్తిసంజాత 
సోమసూర్యప్రకాశ సకలలోకాధీశా 
శ్రీమహారఘువీర సింధుగంభీర nen 


చరణం 3; సకలశాస్త్ర విచార శరణజనమందార . 
వికసితాంబుజవదన విశ్వమయసదన 
సుకృతమోక్షాధీశా సాకేతపురవాస 
భక్తవత్సలరామ పురందరవిఠల hen 


40 


రాగం: మిశ్రమోహన తాళం: ఖండం 


జి ళ్‌ 
పల్లవి: 


చరణం 1: 


వరణం 2: 


చరణం 8: 


జయమంగళం నిత్యశుభమంగళం 


సచ్చిదానంద సర్వగుణపూర్ణగె 

అత్యంత సుజ్ఞాన గబ్బాక్షగె 

మెచ్చిగోపియరొడనె మనవిట్టు కూడిదగె 

నిత్యకళ్యాణ నిర్దోషగె ie 


వ్యాసావతారగె వేద ఉద్దారగె 

సాసిరనామద సర్వే శగె 

వాసవాగిద్ధ శ్రీవైకుంఠనిలయగె 

శేషగిరివాస వేంకటరాయగే ites 


అంబరీషనశాప' పరిహరిసి దవనిగె 

తుంబురునారద ముని వంద్యగె 

అంబుజనాభగె అజన పెత్తవగె 

కంబుకంధర పురందర విశలరాయగె nen 





41 


రాగం; బృందావనసారంగి మరియు శంకరాభరణం 


పల్లవి: 
లా 


చరణం 1; 


చరణం 2: 


చరణం ౨; 


42 


దయమాడో రంగ దయామాడో 
దయామాడో నిన్నదాస నానెందు 


హలవు కాలదినిన్న హంబల ఎనగె 
ఒలిద పాలిస బేకు వారిజనాభ 


ఇహపరగతి నీనె ఇందిరారమణ 
సహాయనిన్నదె సర్వదా తోరో కరుణ 


కరిరాజవరదనె కామితఫలదా 
పురందరవిఠల హరిసార్వభౌమ 


తాళం: ఆది 


ద 


1ద॥ 


॥ద॥ 


॥ద॥ 


రాగం; మిశ్ర ధర్మావతి | 


జ 0 
పల్లవి: 


చరణం 1: 


చరణం ర్‌: 
చరణం 2: 
చరణం 3: 
చరణం 4 


చరణం 5; 


దేవకికంద ముకుంద॥। 


నిగమోద్దార నవనీత చోర 
ఖగపతివాహన జగదోద్ధార 


నిగమగోచర బంద నిత్యతృప్తను బంద 
నగెముఖపురందరవిఠల బందనో 


శంఖచక్రధర శ్రీగోవింద 
పంకజలోచన పరమానంద 


మకరకుండలధర మోహనవేష 
రుకుమిణివల్లభ పాండవపోష 
కంసమర్థనా కౌస్తుభాభరణ 
హంసవాహన పూజిత చరణ 
వరవేలాపురచెన్న ప్రసన్న 
పురందరవిఠల సకల గుణపూర్ణ 


తాళం: ఆది 


॥దే॥ 


nn 


11దే॥ 


గదే 


1దే॥ 


11దే॥ 


pe 


రాగం: భూపాలం 


పల్లవి; ' 
య 


చరణం 1: 


చరణం 2: 


చరణం ౨: 


చరణం 4; 


చరణం ర్‌: 


44 


దేవబందనమ్మ స్వామి బందను 
దేవరదేవ శిఖామణి బందను 


ఉరగశయన బంద గరుడగమన బంద 
నరగొలిదవబంద నారాయణ బంద 


మందరోద్ధర బంద మామనోహర బంద 
బృందావనపతి గోవింద బంద 


పక్షివాహన బంద లక్ష్మణా(గజ బంద 
అక్షయఫలద లక్ష్మీరమణ బంద 


నక్రహరను బంద చక్రధరను బంద 
అక్రూర గొలిద (త్రివిక్రమ బందను 


నిగమగోచర బందనిత్యతృప్తను బంద 
నగెముఖపురందరవిఠల బందనో 


తాళం: ఆది 


॥దే॥ 


1దే॥ 


1దే॥ 


॥దే॥ 


దే 


॥దే॥ 


రాగం: ద్విజావంతి తాళం: ఆది 


పల్లవి: నానిన్న మనకె బారెనే జయపాండురంగ నా 


థి 


ను పల్లవి; నాన్ని మనకె బారెనె బందరె ఈ భవద బలెయొళు 
పిలుకువెనె 


చరణం 1: తందెతాయిగళ తొరెద (ధ్రువనిగె 
చందదింద మార్గవ తోరిదె 1నా॥ 


చరణం 2: పంకజనాఖనె కుబుజెడొంకనె తిద్ది 
నీ కూడిదె సంభ్రమ దిందవళ నా! 


చరణం 3: దీనరుద్ధరిపపురందరవిఠల 
ఏనుకారణ ఎన్న మరెతె జయపాండురంగ సా! 


45 


రాగం:"ద్విజావంతి తాళం: ఆది 


పల్లవి: నారాయణ ఎన్నిరో శ్రీనరహరి 
పారాయణ మాడిరో 11నొ॥॥ 


నారాయణనెందు అజామిళను కైవల్య 
సేరిదనెంబొ సుద్దియకేళి అరియరె 1నా॥ 


చరణం 1: చోరర భయవిల్లవొ హరినామక్కె 
యారఅంజికి ఇల్లవో 
ఊరనాళువ దొరెయె నీతిభీతిగళిల్ల 
ఘోరపాతకవెల్ల దూరమాడువదక్కె ॥నా॥ 


చరణం 2:  కాశిగె హోగలేకె కావడి పొత్తు 
బేసత్తు తిరుగలేకె 
వాసుదేవెననామ బాయితుంబ నెనెదరె 


క్షేశగళెంబుదు లేశమాత్రవిల్ల ॥నా॥ 
చరణం 8; స్నానవమాడలేకె మానవరిగె 

మౌనమంత్రగళేకె 

దీనపాలకనమ్మ బెట్టదొడయన్న 

ధ్వానకి సరియుంటె పురందరవిఠలన సా) 


46 


రాగం: కానడ 


(ఈ 
3డై 
నై 


చరణం 1: 


చరణం 2: 


చరణం 83; 


తాళం: ఆది 


నారాయణనిన్న నామద స్మరణయ 
సారామృతవెన్న బాయిగె బరలి నా! 


ఆడువాగ నభిదాడువాగలి 

నోడుత నిందు మాతాడువాగలి 

కేడుతనదింద కూడి ఈభవదోళు 

మాడిద పాపపు ఓడి హోగువహాగె నా! 


ఉరిబందాగలి ఛళిబందాగలి 

గడగడ నడగుత తిరుగువాగలి 

హరినారాయణ దురితనివారణ 

ఇరుళు హగలు నిన్న స్మరణ మాడువంతె 1॥నా॥ 


సంతత నిన్నయ సాసిరనామవెన్న 

అంతరంగదొళు యిరుతిరలీ 

సంతతవరద శ్రీపురందర విఠల ఎ- 

న్నంత్యకాలదొళు మననెనెసువహాగె ॥నా॥ 


47 


రాగం: బృందావనసారంగి తాళం: (క్రిశ్రం 


పల్లవి: నిన్ననోడి ధన్యనాదెనో హే శ్రీనివాస గని 


అను పల్లవి: నిన్ననోడి ధన్యనాదె ఎన్న మనది నింతు సుప్ర- 
సన్న దయమాడి నీను మున్నినంతె సలహబేకొ ॥ని॥ 


చరణం 1:  లక్ష్మీరమణా పక్షివాహన - లక్ష్మి నిన్న వక్షదల్లి 


భాగ 


రక్షణ శిక్షణదక్ష పాండవపక్ష కమలాక్ష రక్షిసు ॥ని॥ 


చరణం 2: _ దేశదేశగళను తిరుగి 

ఆశాబద్దనాదె స్వామి 

దాసనెనిసి ఎన్న జగ- 

ధీశ కాయొ వాసుదేవ nD 
చరణం 8: కంతుజనక కొట్టు ఎనగె 

అంతరంగద సేవెయన్ను 


అంతరవిల్లదె పాలిసయ్య 
హొంతకారి పురందరవిఠల nD 


షరి 


రాగం: షణ్ముఖప్రియ 


పల్లవి: 
గా 


అను పల్లవి: 


చరణం ls 


చరణం 2: 


చరణం 3:, 


పాలిసె ఎన్నను శ్రీమహాలక్ష్మి 
పొలిసె ఎన్నను ఫాలాబ్దిసంజాతే 


లలితాంగి శుభదేవి మంగళదేవి 


వేదాభిమాని సారసాక్షి శ్రీధరరమణి 
కాదుకో నిన్నయ పాదసేవకరన్ను 
ఆదిశక్తి సర్వాధారె గుణపూర్ణె 


దయదింద నోడే భజిపభక్తర 
భయదూరమాడే దయపాలిసుమాతె 
తైలోఖ్యవిఖ్యాతె జయదేవి సువ్రతే 
హయవదనన ప్రీతే 


నీనల్లదన్య రక్షిపరన్ను కాణెనా మున్నా 
దానవాంతక సిరిపురందరవిఠలన 
ధ్యానిప భకుతుర మాన నిన్నదుతాయె 


తాళం: ఆదిజ 


॥పొ॥ 


1పా॥ 


॥పా॥ 


॥పా॥ 


॥పా॥ 


49 


రాగం: ఐహుదారి తాళం: (త్రిశ్రం 


బారయ్య వేంకటరమణ 


పల్లవి: 

భక్తర నిధియే ren 

తోరో నిన్నదయ తోయజాంబకనె ne 
చరణం 1: _ వేదగోచర బారో ఆదికచ్చప బారో 

మోదసూకర బారో సదయానరసింహ బారో బా! 
చరణం 2:  వామనభార్లవ బారో రామకృష్ణనె బారో 

(ప్రేమద బుద్ధనె బారో స్వామి కల్మి నీ బారో «Hert 
చరణం 3: అరవిందనాభ బారో సురరప్రభువే బారో 

పురుహుతవంద్య బారో పురందరవిఠల, బారో ne 


WY, re eR 


రాగం: హిందోళ తాళం: ఆది 


పల్లవి: ముఖ్యప్రాణ ఎన్న మూలగురవె 
రక్కసాంతక శ్రీ రామన నిజదాస ॥ము॥ 


చరణం 1: తందె నీనె ఎనగె తాయి నీనె ఎనగె 
బంధునీనె ఎనగె బళగవు నీనె 
ఎందెందిగునమ్మ ఎల్లరరక్షిపను నీనే ము! 


చరణం 2: _ తాతనీనె ఎనగె కర్త నీనె ఎనగె 
విత్త నీనె ఎనగె విభవ నీనె 
సత్య నీనె ఎనగె సదాచారవు నీనే ము! 


చరణం 8: సుఖవు నీనె ఎనగె సులభవూ నీనే ఎనగె 
ఏకాంత శ్రీపురందరవిఠలన 
భకుత నిజదాస నీనే ॥ము॥ 


రాగం: మిశ్రమధ్యమావతి తాళం: ఆది 


రంగబారో పాండురంగబారో శ్రీ. 


అను పల్లవి: రంగబారో నరసింగబారో rol 


శరణం 1: కంద బారో ఎన్నతందె బారో 
ఇందిరారమణ ముకుంద బారో 1రం॥ 


చరణం 2: అప్ప బారో తిమ్మప్ప బారో కం - 
దర్పనయ్యనె కంచివరద బారో 15 


చరణం శి: అణ్జబారో ఎన్న చిన్న బారో 

పుణ్యమూర్తి మహిషాపురిచెన్న బారో ॥50॥ 
చరణం 4: విష్ణుబారో ఉడుపికృష్ణబారో ఎ; 

న్నిష్టమూర్తి పురందరవిఠల బారో రం! 


రాగం: శంకరాభరణం 


పల్లవి: 
rt 


చరణం 1: 


చరణం 2: 


చరణం 3: 


చరణం 4: 


చరణం ర్‌: 


లాలిలాలి నమ్మ హరియె లాలి 
సురనరరిగె ఒలిదు కరుణవ 
వీరువదొరియె లాలి 


రామలాలి మేఘశ్యామలాలి 

మా మనోహర అమిత సద్దుణధామలాలి 
కృష్ణలాలి సర్వోతృష్టలాలి 

దుష్టర శిక్షసి శిష్టర పొరెవ సంతుష్టలాలి 
రంగలాలి మంగళాంగలాలి 

గంగెయ వడెద తుంగమహిమ నరసింగలాలి 


నందలాలి గోపీకందలాలి 
మందరగిరిధర మధుసూదన ముకుందలాలి 


శూరలాలి రణదీరలాలి 
మారనయ్యనమ్మ గురుపురందరవిఠల లాలి 


తాళం: అది 


HO 


no 


Uy] 


ni 


Wey] 


He 


53 


రాగం: మోహన 
పల్లవి; లాలిసిదళు మగనా యశోదే 


చరణం 1:  అరళెలి మాగాయి బెరళిగుంగురవిట్టు 
తరళన మైసిరి తరుణినోడుత హిగ్ణి 


చరణం 2: బాలకనే కెనెహాలు మొసరనీవె 
లీలెయందలి ఎన్న తోళ్‌మేలే మలగెందు 


చరణం 8: ముగుళునగె మొగదింద ముద్దు తాతారెందు 
జగదొడెయన శ్రీ పురందరవిఠలన 


54 


తాళం: ఆది 


Ue) 


Wu 


ue 


ner 


రాగం; బృందావనసారంగి తాళం: ఆది 


పల్లవి: వేంకటరమణనె బారో 
' శేషాచలవాసనే బారో 
పంకజనాభ పరమపవిత్ర 
శంకరమిత్రనె బారో 1వేం॥ 


"చరణం 1: ముద్దుముఖద మగువె నినగె 

ముద్దుకొడువెను బారో 

నిర్ణయవేకో నిన్నాళగె నాను 

హొందిద్దేనె బారో 11వేం॥ 


చరణం 2:  మందరగిరియనెత్తిదా - 
నందమూర్తియె బారో 
నందనకంద గోవింద ముకుందన 
ఇందిరెయరసనె బారో . ॥వేం॥ 


చరణం 3: కామనయ్య కరుణాళో 
శ్యామలవర్ణనె బారో 
కోమలాంగ శ్రీపురందరవిఠలనె 
స్వామిరాయనె బారో ॥వేం॥ 


"55 


రాగం: హిందోళ తాళం: త్రిపుట 


పల్లవి: " శరణు వేంకటరమణ నిన్న 
చరణవ నంబిదె నాను 
కరుణాసాగర కామితఫలవీవ 
శరణభక్తర కావ గరుడవాహన దేవా శరణు! 


చరణం 1: భక్తవత్సల హరియె నమ్మ 
భవదురిఃతపరిహారనె 
అఖిలాండకోటి (బ్రహ్మాండనాయక 
శరణభక్తర కావ సురమునిగళ దేవా ॥శరణు॥ 


చరణం 2: _ పాపవినాశన తీర్థ నమ్మ 
పాతకవ పరిహారనె 
శ్రీవేంకటేగిరినివాస 
కోనేరి తీర్జాధినివాస ॥శరణు॥ 


చరణం 3:  దేశకధికవాద నమ్మ 
శేషగిరియలి వాసా 
శ్రీవేంకటగిరి తిరుమలేశ 


దాసదాసర సలహువ పురందరవిఠల శరణు! 


56 


రాగం: రాగమాలిక 


పల్లవి: వేంకటేశ దయమాడో వేదవేద్యనే 
పంకజాక్ష అభయవిత్తు బేగన్న రక్షిసయ్య 


చరణం 1: చిత్తచంచలవ బిడిసో 
మత్తె క్రోధవ ఓడిసో 
(భాంతివిషయగళు బేడ 
కంతుపిత నారాయణ 


చరణం 2:  సృష్టిమూరరోళగె నీనె కష్టపడిసువరేనో 
నష్టతన్న నోడబేడో దృష్టిసి నోడో దయాళో 


చరణం 3: భాళ అపరాధినాను నిన్న బళిగె బందెనాను 
ఒలిదు ఎన్న రక్షిసయ్య మేల్లిరి పురందరవిఠల 


తాళం: ఆది 


॥వేం॥ 


వేం! 


॥వేం॥ 


॥వేం॥ 


57 


రాగం: మిశఅఠాణా తాళం: (త్రిపుట 


పల్లవి; శరణు సిద్ధివినాయక 
శరణు విద్యప్రదాయక 
శరణు పార్వతితనయమారుతి 
శరణు మూషికవాహన Hl 


చరణం 1: నిటిలనేత్రన దేవిసుతనె 
నాగభూషణ ప్రియనె 
కటితటాంచిత కోమలాంగనె 
కర్ణకుండల థారనె én 


చరణం 2: బటువ ముత్తిన పదకహారనె 
బహు హస్త చతుష్టనె 
ఇట్ట తొడిగియు హేమ కంకణ 
పాశాంకుశ ధారనె శ! 


చరణం 3: కుక్షి మహలంబోదరనె 
ఇక్షుచాపన గెలిదనె 
పక్షివాహన నాదపురందర 
విఠలన నిజదాసనె uA 


వ్‌ర్రి 


రాగం: కళ్యాణి 


శ్రీనివాస నీనె పాలిసొ 

శ్రీతజన పాలా గానలోల శ్రీముకుందనె 
ధ్యానమాళ్ళ సజ్జనర మానదిం పరిపాలసొ 
వేణుగోపాల గోవింద వేదవేద్య నిత్యానంద 


ర 
న 
లి 


చరణం 1: ఎందిగె నిన్న పాదాబ్దవ పొందువ సుఖ 
ఎందిగె లభ్యవో మాధవా 
అంధకారణ్యదల్లి నిందు తత్తరిసుతిహెనో 
అందదింభవాబ్దియొళు నిందు నొందెనో ముకుంద 


చరణం శ: _ ఎస్టుదిన కష్టపడువుదో యశోదె కంద 
దృష్టియింద నోడలాగదె ముట్టి నిన్న భజిసలిల్ల 
కెట్టనరజన్మదవను దుష్ట కార్యమాడిదాగ్యూ 
ఇష్టనాగి కైయ పిడిదు 


చరణం 3: అనుదిన అనేకరోగగళ అనుభవిసిదెనో 
ఘనమహిమ నీనె బల్లెయ 
తనువినల్లి బలవిల్ల నెనెదు మాత్రసలహువ 
హనుమధీశ పురందరవిఠల నీ ఎనగె ఒలిదు 


శ్రీ! 


శ్రీః 


59 


రాగం: బృందావన సారంగి 


పల్లవి: 
™ 


చరణం 1: 


చరణం 2: 


చరణం శి: 


చరణం శ: 


చరణం 5; 


60 


స్మరిసా సర్వద హరియ 
సురవరదొరెయ కరుణానిధియా 


మునిజనవంద్యన మనసిజనయ్యన 
మనదలి అనుదిన నెనెయొ హరియ 


నందనకందన కఇలతితయే అరసన 
మందరోద్ధరన చందిందలి హరియ 


వరగుణపూర్ణన సరసిజనేత్రన 
పరవాసుదేవనె ప్రాణన(ప్రియన 


కంజదళేక్షణ మంజుళ హారన 
అర్జున సారధి సజ్జన ప్రియన 


వేంకటరమణన సంకట హరణన 
లక్ష్మీరమణన పురందరవిఠలన 


తాళం: అది 


స్మ 


న్మః 


స్మ 


స్మ 


స్మ 


॥స్మ। 


రాగం: సింధుఖైరవి 
పల్లవి: సుందరమారుతి ముఖ్యప్రాణబంద మనెగె 
శ్రీరామ నామ ధ్వనిగె 


చరణం 1:  కణకాలందుగె గెజ్జే రుణరుణరెనుత 
రుుణకుర్వుుణకు రెందు కుణికుణిదాడుత 


చరణం 2: తుంబురు నారదర్వీణె బారిసలు 
వీణెబారిసలు శ్రీరామనామపాడుతా 


చరణం 3: పురందరవిఠలన నెనెదు పొడుతలి 
నెనెదు పాడుతలి ఆలింగన మాడుతలి 


తాళం: అది 


సుం 


1॥సుం॥ 


1॥సుం॥| 


॥సు౦॥| 





61 


రాగం: మి(శ్రహిందోళ 


పల్లవి: 
rn 


చరణం 1 


చరణం 2: 


చరణం 8: 


చరణం 4 


హరియ నెనెయద నరజన్మ వేకే 
నరహరియ కొండాడద నాలిగే ఏకే 


వేదవనోదద విప్రతానేకే 
కాదలరియద క్షత్రియనేకే 
క్రోధవ బిడద సన్యాసి తానేకే 
ఆదరవిల్లద అమృతాన్నవేకే 


సత్యశౌచవిల్లద ఆచారవేకే 
నిత్యనేమవిల్లద జపతపవేకే 
భక్తిలిమాడద హరిపూజె యేకె 
ఉత్తమరిల్లద సభెయు తానేకే 


.మాతా పితర పొరెయద మక్కళేకె 


మాతుకేళద సొసెగొడవె తానేకె 
నీతియనరియద కూట తానేకే అ- 
నాథనాద మేలె కోపవదేకె 


అళిదు అళిదు హోగువ మక్కళేకే 
తిళిదు బుద్ధియ హేళద గురువేకే ' 
నళిననాభ శ్రీపురందరవిఠలన 
చెలువ.మూరుతియ నోడద కంగళేకే 


తాళం: ఆది 


1॥హాధి॥ 


॥హరి॥ 


॥హరి॥ 


॥హరి॥ 


॥హారి॥ 


రాగం: కళ్యాణి తాళం: (త్రిశం 


es 
3¢ 
త 


హిందిల్లా స్వామీ ముందిల్లా | 
గోవింద నీ నిల్లదె ఇహపరవిల్ల హిం! 


చరణం 1: పరర బేడిప్పంతే గతియాయితల్ల 
నరర తుతిసి నాలిగె బరడాయి తల్ల 
పరవిల్ల ఇహవిల్ల నరజన్మ స్థిరవల్ల 
నరగె పామరగె పాపద పంజరగె 11హిం॥ 


చరణం 2: తనువు తన్నదల్ల తన్నవరు తనగిల్ల 
అనుకూలవిరువాగ సతిసుతరెల్ల 
అనువుతప్పి మనతల్లణిసువాగ 
వనజనాభ నీ నల్లదె యారిల్ల 1హిం॥ 


చరణం వి: మాతాపితృ బంధుగళు ముంతాగి 
సంప్రీతి యొళిరలు మన్నిపరు యెల్ల 
కాతరనాగ్యెమ కొండుయవాగ సం - 
గాత యిన్వ్యారయ్యా పురందరవిఠల ॥హిం॥ 


రాగం: కళ్యాణి తాళం: (త్రి(శ్రం 


es 
(0 
e9 


ల్లవి: హువ్వ చెండాడిదనే శ్రీకృష్ణ 
హువ్వ చెండాడిదనే శ్రీకృష్ణ 1హు॥ 


చరణం 1: పుండరీకాక్షను పురుషోత్తమ హరి 
గుండు ముత్తిన పుష్ప చెండాడిద కృష్ణ గహ 


చరణం 2: అండజవాహన అమరేంద్రవంద్యను 
పురందర విఠలను చెండాడిద కృష్ణ గహ 


త్రీ కనకదాసులు 





రాగం: షణ్ముఖప్రియ 
శ్లో యమాంశస్య పరాభక్యా సుప్రసన్నోహరిః స్వయం 
యస్యాచార్యో వ్యాసరాయః తం వందే కనకాభిదం॥ 





65 


ఢఈకనకదానులు 


కనకదాసు ధార్వాడ జిల్లా బంకాపుర తాలూకాలోని “బాడ” గ్రామంలో 
క్రీ.శ.1508లో జన్మించారు. ఈయన పేరు తిమ్మప్ప. ఈయన ఇంచుమించు 
పురందరదాసు కాలం వారే. వీరిద్దరిని ఆశ్వనీ దేవతలనడం వాడుక. వ్యాసరాయ 
శిష్యులైన వీరిద్దరూ దాస వాజ్ఞయ చరిత్రను, ప్రతిష్టను హెచ్చించారు. యమధర్మరాజే, 
మాండవ్య బుషి శాపమునకు బలియై ద్వాపర యుగమునందు విదురుడుగను 
కలియుగమునందు కనకదాసుగాను అవతరించెనను ప్రతీతి ఆస్తిక జనులలో వున్నది. 
కనకదాసు దండనాయకుడిగ నుండి యుద్ధములో శత్రువులచే పరాజితుడై అన్నిటి 
మీద విరక్తి కలిగి సర్వసంగ పరిత్యాగి అయ్యాడంటారు. కనకదాసు “కాగినేతి” అనే 
గ్రామంలో దేవాలయం నిర్మించి దానిలో ఆదికేశవ స్వామిని ప్రతిష్టించెను. 


కనకదాసు మధ్వ సాంప్రదాయమును అవలంబించి వ్యాసరాయల శిష్యులైనారు. 
ఒకనాడు వ్యాసరాయలు పలువురు విద్వాంసులతో సభను ఏర్పాటుచేసినప్పుడు ఆ 
సభలో మోక్షానికి అర్హులు ఎవరను ప్రశ్న వచ్చెను. సభలో ఎవరూ సరియెన సమాధానం 
చెప్పలేక పోయినపుడు కనకదాసు లేచి “నేను పోతే మోక్షానికి పోతాను” అంటారు. 
సభలోని పండితులందరూ కురువ జాతికి చెందినవానికి మోక్షమా అని అసూయపడగా 
కనకదాసు తన పలుకులోని ఆంతర్యాన్ని ఈవిధంగా అభివర్ణించెను. “నేను అనగా 
అహంకారం అని అర్థం. ఇది నశించినవారే మోక్షానికి అర్హులు. 


ఒక పర్యాయం తమ కులదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించడానికి వెళ్ళగా 
కనకదాసుకు స్వామి దర్శనం లభ్యం కాలేదు. చలిచేత మారుమూల పడుకుని 
నిద్రిస్తుండగా స్వామి తన పట్టు వస్త్రం కప్పి అంతర్భానమౌతాడు. ఆలయాధికారులు 
ఈతనిమీద దొంగతనం అంటగట్టి వాతలు పడేలాగ కొట్టగా మరునాడు స్వామివారి 
విగ్రహం మీద వాతలుండటం గమనించి తమ అపచారాన్ని మన్నించమని 
కనకదాసును వేడుకుంటారు. 


కనకదాసు వ్యాసరాయనికి పరమశిష్యుడై అతని అనుగ్రహమునకు పాత్రుడై 
భక్తి జ్ఞానములను బడసి “బడదాది కేశవ” “కాగినెలెయాదికేశవ” “ఆదికేశవ” అను 





66 


మకుటములతో కీర్తనలను, ముండిగలను కన్నడములో రచించెను. ఇతని వ్యక్తిత్వం 
ఇతని కీర్తనలలో కన్పిస్తుంది. కనకదాసు కీర్తనలే కాక కొన్ని కావ్యాలను కూడా 
వ్రాసారు. మోహనతరంగణి, నళచరిత్ర, హరిభక్తసార మొ॥నవి వీరి రచనలు. 
కనకదాసు కీర్తనలలో నీతి, వేదాంతం కనిపిస్తాయి. ఈయన కులాతీత సమాజాన్ని 
సమర్ధించారు. కులాన్ని పరిహసిస్తూ ఈ విధంగా అన్నారు. 


ఆత్మ ఏ కులము 
జీవము ఏ కులము 
పంచేంద్రియముల కులమెయ్యది 
అంతరాత్మలో నెలకొనియుండె 
ఆదికేవశునకు ప్రీతి పాత్రులైన 
వారికి యిట్టి కులమేల. 


ఒక సారి కనకదాసు ఉడిపి వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం అపేక్షించగా ఈయనకు 
ప్రవేశం నిరాకరించగా అపుడు నిశ్చలభక్తితో ఆలయం వెలుపల నుండే శ్రీకృష్ణుని 
ధ్యానించగా చిత్రంగా గర్భగుడి పడమటి వైపు నుండి గోడపై భాగంలో కొన్ని యిటుకలు 
రాలిపడి చిన్న కిటికీ ఏర్పడింది. దానిగుండా కనకదాసు శ్రీకృష్ణుని దర్శనం 
చేసుకున్నారు. అంతేకాక శ్రీకృష్ణుడు తన భక్తునిపై పశ్చిమాభి ముఖంగా నిలిచాడు. 
ఈకిటికి యిప్పటికీనీ “కనకుని కిటికీ” గా చిరస్థాయిగా నిలిచిపోయింది. 


కనకదాసు దాససాహిత్య పరంపరలో కడు ప్రసిద్ధికెకినవారు. ఈయన 4 
రచనలు హరిభక్తసార, నళచరిత్ర మోహనతరంగిణి, రామధ్యాన చరిత్ర ఈతని 
అపారభక్తికి, కావ్యరచనాశక్తికి, శృంగారరసానురక్తికి, సంసార విరక్తికి, కల్పనా శక్తికి 
ద్యోతకములుగా నున్నవి. 


భక్తి పారవశ్యంలో తొంభై ఏళ్ళు జీవించిన కనకదాసు ఆదికేశవస్వామి 
సన్నిధానంలో తనువును చాలించి స్వామి సన్నిధానాన్ని చేరినారు. 





67 


రాగం: మిశ్ర కానడ తాళం: |త్రీశ్రం 





68 


ఈశనిన్న చరణభజనె ఆశెయింద మాడువెను 
దోషరాశి నాశమాడు శ్రీశకేశవ॥ 

శరణు హొళ్ళెనయ్య ఎన్న మరణసమయదల్లినిన్న 
చరణెస్మరణె కరుణిసయ్య నారాయణా॥ 

శోధిసెన్న మనద కలుష బోధిసయ్య జ్ఞాన వెనగె 
బాధిసువా యమన బాధథె బిడిసు మాధవా॥ 
హిందనేక యోనిగళలి బందుబందు నొందె నాను 
ఇందు భవద బంధ బిడిసు తందె గోవిందా! 
(భ్రష్టనెనిసబేడ కృష్ణ ఇష్టుమాత్ర బేడి కొంబె 
శిష్టరొడనె ఇట్టుకష్టబిడిసు విష్ణువే! 

మొదలు నిన్నపాదపూజె ముదది మాళ్చినయ్య నాను 
హృదయదొళగె హదుగిసయ్య మధుసూధనా॥ 
కనిదుకొండు ఇరువపాప సవెదు పోగు వంతె మాడి 
జవన బాధెయన్ను బిడిసు త్రివిక్రమ॥ 

కామజనక నిన్న నామ (ప్రేమదింద పాడువంధ 
నేమవెనగె పాలిసయ్య స్వామివామన।! 

మదననయ్య నిన్న మహిమె వదనదల్లియిరువంతె 
హృదయదల్లి సదనమాడు ముదది శ్రీధరా॥ 
హుసియనాడి హొట్టి హొరెవ విషయదల్లి రసికనెందు 
హుసిగె నీను వోకదిరో హృషీకేశనే!। 

అబ్బ్టియొళగె బిద్దునాను ఒద్దు కొంబెనయ్య భవది 
గెద్దుపోప బుద్ధితోరు పద్మనాభనే॥ 
కామక్రోధ విడిసినిన్న నామజిహ్వే యొళగె సుడిసా 
శ్రీమహానుభావనాద దామోదరా। 

పంకజాక్ష నీను ఎన్న మంకుబుద్ధి బిడిసినిన్న 
కింకరన్న మాడికొళ్ళా సంకర్షణా॥ 


ఏసుజన్మ బందరేను దాసనాగలిల్లనాను 
గాసిమాడదిరు ఇన్ను వాసుదేవనే॥ 

బుద్ది శూన్యనాగినాను - కద్దకళ్ళనాదె ఎన్న 
తిద్ధిహృదయ శుద్ధమాడు (ప్రద్యుమ్ననె॥ 

జనని జనక నీనె యెందు ఎనువెనయ్య దీనబంధు 
ఎనగెముక్తిపాలిసింధు అనిరుద్ధనె 
హరుషదిందనిన్న నామామస్మరిసువంతెమాడు(ప్రేమ 
ఇరిను నిన్న చరణదల్లి పురుషోత్తమా॥ 

సాధుసంగ కొట్టునిన్న పాదభజకనెనిసుఎన్న 
బేధమాడినోడదిరు అధోక్షజా॥ 

చారుచరణతోరి ఎనగె పారుగాణిసయ్యకొనెగె 
భారహాకిరువె నినగె నారసింహనే॥ 

సంచితార్థ పాపగళను కించితాదరిడదంతె : 
మంచితాగి కళయబేకు స్వామి అచ్యుతా॥ 

జ్ఞానభక్తి కొట్టునిన్న ధ్యానదల్లి ఇట్టు ఎన్న 
హీనబుద్ధి విడిసామున్న శ్రీ జనార్థనా॥ 
జపతపానుష్టాన నీను ఒప్పువంతె మాడదల్లి 
తప్పుకోటి క్షమిసబేకు హే ఉపేంద్రనే॥ 

మొరెయ ఇడువెనయ్య నినగె సెరెయ విడిసుభవద ఎనగె 
ఇరిసు భక్త రొళగె పరమపురుష శ్రీహరే! 
పుట్టిసలు బేడవిన్ను పుట్టిసిదకె పాలిసిన్ను 
ఇష్టుమాత్ర బేడికొంబె శ్రీకృష్ణనే॥। 

సత్యవాద నామగళను నిత్యదల్లి పఠిసువవన 
ఆర్థియింద సలహువను కర్తుకేశవ॥ 

మరెతు బిడదె హరియనామ బరెదు ఓదికేళ్లవరిగె 
కరెదు కొడువ ముక్తి బాడదాదికేశవా॥ 





69 


రాగం; మిశ్రకానడ తాళం: (త్రిశ్రం 


పల్లవి; 


చరణం 1 


చరణం 2: 


70 


వరవకొడు ఎనగె వాగ్దేవి నిన్న 

చరణ కమలంగళను దయమాడు దేవి 

శశిమొగద నసునగెయ బాలె 

ఎసెవకర్ణది ముత్తినోలె 

నసునగువపల్ల గుణళీలె దేవి 

బిసజాక్షి ఎన్న హృదయదొళు నిందవళె 1వ 
రవికోటితేజప్రకాశె మహా 

కవిజనర హృత్క మలవాసె 

అవిరళాపురియ సిరికాగి నెలెయాది 

కేశవన సుతనిగె సన్నుతద రాణివాసె గవ 


ya న్‌ ర. 
యా Tor 
గ్య బాషా య eat 
Wa 





eet, పయ 


రాగం: పున్నాగవరాళి 


శ్లో॥ దాసమార్గమనుసృత్య సర్వం తత్యాజయోగురుః 
సోమేభూయాత్‌ సువిద్యాయ మహీపత్యభిదో గురుఃప్రభుః 


71 


శీ మహీపతిదాసులు 


మహీపతిరాయలు క్రీ.శ. 1611 లో జన్మించెను. ఇతని జాతకాన్ని పరిశీలించిన 
ఆచార్యులు గొప్ప యోగిపుంగవుడిగా కీర్తి గడిస్తారని చెబుతారు. ఉపనయనం తర్వాత 
తండ్రి వద్దనే విద్యనభ్యసించి ఇతర విద్వాంసుల వద్ద వేరువేరు శాస్త్రాలను అధ్యయనం 
అనతి కాలంలోనే కీర్తి గడించెను. బీజపూరు నవాబు ఈతని కార్యదక్షతకు 
గ్గుడై దివానుగా నియమించి గౌరవించెను. భాన్మరస్వాముల ఆదేశం మేరకు 
యోగవిద్య నభ్యసించి సిద్ధిపొందారు. గుల్బర్గా జిల్లాలోని షాపురం వద్ద మందాకిని 
సరోవర తీర ౦లో హనుమంతుడిని ప్రతిష్టించి నిరంతర భగవధ్యానంతో కాలం 
అం ను. “మహీపతి” అంకితంతో భగవంతుని మహిమలను కీర్తిస్తూ (పజలకు 
ని బోధిస్తూ ఎన్నో కీర్తనలను రచించిరి. అప్పటినుంచి మహీపతిరాయలు 


బ్‌ 
ర 


మహీపతి దాసులు క్రీ.శ. 1681లో కార్తీక అమావాస్యనాడు కొల్లారలో ఇహలోక 
యాత్రముగించారు. 





తు మహీపతిదానుల రచన 


రాగం; మి(శ్రభైరవి తాళం: ఆది 
పల్లవి: కాయో కాయో కరుణాకరగోవిందా 
కాయోనమ్మ కృపాసింధు హరిముకుంద Mt 


చరణం 1: బొమ్మన పడెదా పరావర దారెయే 
సమ్యక్‌ జ్ఞానవిత్తు కాయో మురారియే 
నిమ్మలి నా అన్యపధవ నానరియే 
నమ్మదైవ నీనహదో నరహరియే ns 


చరణం 2: భవభయదా దురితా పరిహరిసొ 
జ్ఞానశక్తి యొళుమనా పూర్ణ విరిసొ 
కావ కరుణి నిమ్మదయ బీరిసొ 
దివారాక్రిలి నిమ్మ స్మరణెయలిరిసొ ns 


చరణం 3: కాయో కాయో కొట్టు నిమ్మ నిజ ధ్యానవా 
కాయో కరుణిసి ఎన్న జీవనవా 
కాయో దయదింద ఎన్న అభిమానవా 
కాయో నిజదాస మహిపతీ (ప్రాణవా Uy 


73 


తాళం: త్రిపుట 


రాగం: బేహాగ్‌ 
పల్లవి: శ్రీరామా రామా 
జయజయాత్మరామా 
దయాగుణాది నిస్సీమా 
మాయూరహితనుపమా 
కాయో కృపానిధి నమ్మ én 


చరణం 1: కరుణాబ్టీ నీనే రామా 
హరహృదయ విశ్రామా 
తరళ మహీపతి నిమ్మ 
స్మరిసువ పాదపద్మ mer 


హెళెననకట్టె గిరియమ్మ 


శో॥ రాగం: మోహన 


రంగనాధ పదాసక్తాం రంగనాధస్య కింకదీం 
గిరియమ్మాభిదాం వందే జ్ఞాన వైరాగ్య సిద్ధయే 


హెళెపనకట్టె రిరియమ్మ (1750) 


క్రీ.శ. 1750 సం॥లో హెళెవనకట్టై గిరియమ్మ అను బ్రాహ్మణ కవయిత్రి 
హెళవనకట్టె గ్రామములో వెలసిన .రంగనాధస్వామికి భక్తురాలుగా నుండి 
భక్తితత్వమును ప్రతిపాదించు “చంద్రహాస కధ”, “సీత్రాకళ్యాణం”, ఉద్దాలకునికధ 
అను (గంధములే కాక కొన్ని పాటలను కూడా వ్రాసిరి. వివాహితయైనను వైరాగ్య 
జీవితము గడిపెను. హెళివనకట్టె గిరియమ్మ కావ్యములలో ఎల్లెడల రంగనాధస్వామి 
అంకితముండుట గమనించదగిన విషయము. పండుగ దినములందు స్త్రీలు ఈ 
పాటలను పొడుకొందురనియు, ఇతరులు వీటిని బాగుగా పాడుచున్నప్పుడు ఈ 
పాటలు బెన్నత్యమొందునని ఈ కవయిక్రి యొక్క ముఖ్యోద్దేశము. 


75 


రాగం: మోహన తాళం: త్రిశ్రం 


పల్లవి; ఇంధవగ్గ్యాంగె మనసోతే బహు 
పంథవాడిద జగన్నాతే॥ 


చరణం 1: ఆవాగ నారువమయ్య విచ్చి 
తోరి నలియువ కాలుకైయ్య 
కోరయ మసెయుత కొసరి కొండ సురన 
కరళను బదిదంథ అద్భుత మహిమ తా 1॥ఇ0|॥| 


చరణం 2: బదబ్రాహ్మణనాగి తిరిదతన్న 
హడెదతాయ శిరకడిద 
మడదిగాగి దొడ్డడవి యొళ్ళనె కట్టి 
బిడదె స్త్రీ యర గోకులదొళు భక్తరపొరిదాత nao 


చరణం 3: _ బత్తలె నింతిద్ధ నాగ తేజి 
హత్తి మెరెవ దొందు యోగ 
ఉత్తమ హెళెవనకట్టె శ్రీరంగయ్య 
భక్తవత్సల స్వామి దేవకృపాళు nwo 


76 


ఈ ప్రసన్న వెంకటదాసులు 





శ శ్రాశాత్రాప్తసువిజ్ఞానం శ్రీశెక నిరతం సదా 


(ప్రసన్న వెంకటార్యోమే భూయాత్‌ సర్వార్థసిద్ధయే 


థి 





77 


శ్రీ ప్రసన్న వెంకటదాసులు 


శ్రీ ప్రసన్న వెంకటదాసులు బిజాపుర మండలంలోని బాగల్‌కోటలో 1671లో 
జన్మించారు. ఈయన పేరు వెంకన్న ఈయన దేవరనామాల్చి, స్తోత్రాల్ని వినికిడితోనే 
నేర్చుకొనెను. తిరుపతి వెళ్ళి శ్రీనివాసుని దర్శించడానికి ప్రయాణమై మార్గమధ్యంలో 
పవిత్రక్షేత్రమైన మంత్రాలయం చేరుకొని అక్కడ ౩సం॥లు వుండిపోయెను. ఒకరోజు 
అతనికి స్వప్నంలో శ్రీరాఫువేంద్రస్వామి ప్రత్యక్షమై “శ్రీనివాసుడు నీ కోసం 
వేచియున్నాడు తిరుపతి వెళ్ళు” అని చెప్పగా వెంకన్న అమితానందంతో తిరుపతి 
బయలు దేరివెళ్లెను. తిరుపతి వేంకటేశ్వరస్వామి అనుగ్రహముచేత “ప్రసన్నవేంకట” 
అను అంకితమును న్వవ్నములో బడని వ రవుభాగవత్తోముడు, 
దాసశిఖామణియునైనాడు. అనేక పద పద్య సుళాదులను, ఖండ కావ్యములను 
రచించారు. ఈయన రచనలలో శ్రీకృష్ణుని గూర్చి వ్రాసిన కీర్తనలు కడు 
'ప్రసిద్ధములైనవి. భాగవత దశమస్మంధాన్ని కన్నడంలో కృతుల రూపంలో 
అనువదించారు. E 


ఈయన క్రీ.శ. 1752లో నైకుంఠయాత్ర చేశారు. 


78 


రాగం: మధ్యమావతి తాళం: ఆది 


పల్లవి: _ _ దేవబారో శ్రీనివాస దేవనె బారో నన్న 
దావదావపరి తప్ప కావనె బారో తప్పకావనెబారో॥ 


చరణం 1: జీవన పావనవ మాడువనెబారో నన్న 
భవద బయకె పూర్తెసువనెబారో _. ॥దే॥ 


చరణం 2: _ ధ్యానిసలోమ్మారె దయది నీనిల్లి బారో అ - 
జ్ఞాన నాశన మాడువ కృపానిధి బారో ॥దే॥ 


చరణం 3: పాపగళు ఘన్నవాదరేనయ్య బారో కా 
పాపంగదల్లివు ఉళియలాపవెబారో 11దే॥ 


చరణం 4: _ శ్రీరమణ ఇందు గోప్తరారిల్ల బారో సుఖ - 
తీరథేశ ప్రసన్న వేంకటరాయ బారో దే! 


రాగం; దర్భారీకానడ 
పల్లవి; మంగళ మందిరగె మంగళమురారిగె 


మంగళ తిమ్మయ్యగె జయమంగళా 


చరణం 1: _నీలఘనకాయగె శ్రీలకుమిసహాయగె 
వ్యాళనశాయిగె ఫొళనేత్రధ్యేయగె 


చరణం 2: దీనపరిశుద్ధంగె దానవరనొద్దంగె 
ఆనందానిరుద్ధంగె మానవ మృగేందగె 


చరణం శ: _ శేషగిరివాసగె దానభయనాశగె 
తోషపూర్ణహాసగె (ప్రసన్వేంకటేశగె 


తాళం: ఆది 


1॥మం॥।। 
| మం! 
| మం॥। 


మం 








రాగం: మోహన 
శ్లో అజ్ఞాన తిమిరచ్ళేదం బుద్ధి సంపత్రదాయకం 


విజ్ఞాన విమలం శాంతం విజయాఖ్య గురుంభజే॥। 


81 


తువిజయదాసులు 


క్రీశ. 1687లో ఉత్తర కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోని మాన్వికి 8 
మైళ్ళ దూరంలో వున్న “చీకలపర్వి”లో శ్రీనివాసప్ప, కూసప్ప దంవతులకు 
అశ్యత్తవరప్రసాదంగా విజయదాసు జన్మించెను. ఈయన పేరు మొదట దానప్పు. 
పదహారేళ్ల వయసులో ఈయన కాశీ వెళ్ళి అటునుండి దేశ మెల్లెడలా తిరిగి వచ్చెను. 


ఒకసారి కల్లూరులో సుబ్బణ్డాచార్యుడు అను పండితుడు సుధామంగళ 
నిర్వహిస్తున్నారు. విజయదాసులు ఆ సభకు విచ్చేసి ఆచార్యులవారితో తనకొక 
సుధావాక్యం ఉపదేశిస్తే ధన్యుడనౌతానని అనగా ఆచార్యులవారు ఇంకేమైన 
పవిత్రగ్రంథాలు చదివితివా అని అడుగగా నేను కేవలం హరిదాసును స్వామీ అంత 
గొప్పు [గ్రంథాలు చదవడం నాకెలా సాధ్యం అని అంటారు. సుధావాక్యం అంటే 
కన్నడ గీతమనుకొంటివా అని ఆచార్యులు వారన్నప్పుడు నేను వివాదంలోకి దిగను 


wa 


ప. తమరొక వాక్యం అనుగ్రహిస్తే మననం చేసుకొంటానని విజయదాసులు 
సవినయంగా మనవి చేస్తారు. నీ గురువు ఎవరని పండితులు ప్రశ్నించగా అయ్యా 
నాకు ఇరువురు గురువులు - ఒకరు పురందరదాసు మరొకరు' వ్యాసరాయలు, 
వాడి ఆజ్జమేరకే నేను హరిదాసు నయ్యానని అంటారు విజయదాసులు. వమీనీవు 
అందర్నీ దానహటాలో చేర్చావు నీకు సుధావాక్యం అర్థమవుతుందని, అనుకోమని 

పండితులనగా, చిత్తం స్వామీ, గురువుకి అర్ధం అయితే శిష్యుడికి తప్పక 


అర్థమవుతుందని శ్రీవిజయ దాసులంటారు. ప్రంతతో విజయదాసులు అటువైపుగా 


న! 


ర 2 


సళ్ళు మోస్తువెళ్తున్న న్న ణుని పిలిచి అతనినెత్తిన అక్షింతలు చల్లగా ప 


ఆచార్యులు ఆశ్చర్యపోయిరి. అతని అహంకారం ఈం తనను శిష్యునిగా 
సకరించమని వేడుకోగా సు సుబ్బనాచార్యుని శ్రీ విజయదాసులు ఆశీర్వదించిరి. 


సుమారు 30 సంవత్సరములు వయసునందు పురందరదాసులు కలలో కన్పించి 


షునిపోయి వ్యాసుల సన్నిధిలో “దాసదీక్షూ నిచ్చినట్లును “విజయవిఠల” 
అంకిత మిచ్చినట్లును తెలియచున్నది. 


కర్ణాటకదాస కూటంలో పురందరదాసు మొదటివాడు కాగా విజయదాసులు 
రెండవవానిగా (ప్రశస్తిగాంచిరి. పూర్వజన్మలో పురందరదాసు కుమారుడే 
విజయదాసులని కూడా చెప్తారు. “విజయవిఠల” అంకితముగా చేసుకుని అనేక 
భక్తి ప్రబోధక కీర్తనలను, సుళాదులను వ్రాసి ప్రసిద్ధికెక్కను. పురందరదాసుల 
కరుణచేతనే సుమారు 25000 సుళాది కీర్తనలను కన్నడములో ప్రాసి మధ్వమత 
సారమును తెలిపి పురందరదాసుల యొక్క ఉద్దేశ్యమును సఫలీకృతమొనర్చెను. అత్యంత 
వైరాగ్య సంపన్నులైన విజయ దాసులు దాసకూటములో అగ్ర్రేణికి చెందినవారు. 
ఈయన భృగుమహర్షి అవతారమని అంటారు. గోపాలదాసులు, తిమ్మణ్డుదాసు మోహన 
దాసులు, హయవదనదాసులు వీరి శిష్యులు, కాశీరాజు, విజయదాసులవారిని 
ఘనంగా సత్మరించిరి. వీరు కాశి, బదరి, ఉడిపి, పండరి, బేలూరు, శ్రీరంగపురం, 
రామేశ్వరం మొదలైన క్షేత్రాలు దర్శించిరి. ఈయన మూడవసారి కాశీయాత్ర పిమ్మట 
1 ఖాస్మరక్షేత్రమైన చిప్పగిరిలో (గుంతకల్లు సమీపాన) స్థిరపడి అక్కడ బావిలో లభించిన 
శ్రీకృష్ణ విగ్రహాన్ని భక్తితో పూజించేవారు. త్యాగం, సేవ భక్తకోటికి విజయదాసులు 
అందించిన వరాలు. హరిదాస లక్షణమాలను విజయదాస్తులు తమ శిష్యులకు ఈ 
విధముగ వివరించెను. 


హరిదాస లక్షణమిది మీరు వినుడు 
గర్వంబు కోపంబు కలుగరాదింత 
మదమత్సరములకు మదిపోలరాదు 
సదమలభక్తితో సచ్చిదానందు 
విడువక భజియించి వేడ్మదేహమున 
గడకొని ద్వాదశ కమనీయ నామముల 
నుచ్చరించుచు కలియంగబెట్టి తులసి 
మాలలు" నబుత తూగారుచుండ 
దేవతా తరతమ భావమ్ముదెలిసి 
కావుమో పరమేశా కావు మమ్మనుచు 
ఆదరమున గురుపాదులు గొలిచి 


నరనరాలు రాదా నాననా కతనానునాుావున నాకాను సాయుడాననాినోననురాునాానననతమున 


83 


సాధు జనమ్ముల సత్మృపామతిని 
జాచుట హరిదాసు చరితంబగును 
ఇల్లాలు కొడుకు ఇంటి వారలను 
ఎల్లవేళల దాసులీసన్న కనుచు 
సాధుజనోచిత సద్‌వృత్తి లెందు 
బోధచేయుట లోకమోదమై చెలగు 
వినుమది యెల్లరు విజయవిఠలున 
కనువిధమై చెల్లు కాశ్వసినెపుడు 
ఇట్లున్న వారికి నెన్ని జన్మముల 
పాట్లుండ వెందనును పరుగుగైకొనుచు 
విడువక గాపొడు విజయవిఠలుడు 


సకలానుభవ సంపన్నుడగు విజయదాసులు క్రీ.శ. 1755లో గుంతకల్లు 
సమీపంలోని చిప్పగిరి గ్రామంలో దేహత్యాగం చేశారు. 16వ శతాబ్దంలో పునః 
ప్రారంభించిన దాససాహిత్యమునకు విజయదాసులే (ప్రేరణకర్తగా చెప్పవచ్చును. 


84 


అీవిజయదాసుల రచనలు 


రాగం: వలజి తాళం: ఆది 
పల్లవి; అడిగళిగొందిపె నా పురందర గురవె el 


చరణం 1:  కడుజ్ఞాన భక్తి వైరాగ్యద నిధియె 
వరమధ్వదుత క్షీరాంబుధిగె చంద్రమనాదె 
గురువ్యాసరాయరిందుపదేశ గొండె 
ఎరదెరడు లక్ష ఎప్పతైదు సావిర 
వరనామావళి మాడి హరిగె అర్చిసిడె 1 అ॥| 


చరణం 2: గంగాది సకల తీర్ధంగళ చరిసి తు - 
రంగవదన వేదవ్యాసర 
హింగదె మనదల్లి నెనెదు నెనెదు నెరెవ " 
మంగళ మహిమెయ తుతిసి తుతిసి నా ' nen 


చరణం 3: _ నిన్నతిశయగుణ వర్ణిసలళవల్ల 
నిన్నసేవకన సేవకనెంతెందు 
పన్నగశయన ముకుంద కరుణ ప్ర - 
సన్నవిజయవిఠలన్న సంపన్న ne 


రాగం: సింధుఖైరవి తాళం: ఆది 


పల్లవి: ఉద్ధరిసువదు ఎన్న ఉదధిశయన 
ప ఉ 
బిద్దె నన్నయఖాద పద్మద్వయకె ఇందు nen 


చరణం 1: ఇష్టిన్న మనదఖీష్టై ఒందే ఉంటు 
కృష్ణాస్నాన - కృష్ణా సందరుశన 
కొట్టు కేవలవాగి నిన్నంఘ్రియలి రతి 
ఇట్టు భజిసువంత భాగ్యవను కొడుబేగ ral 


చరణం 2: యాతరవనాను నిన్నరనమనె గాయకర 
దూతరెంజలనుందు బెళెద నరనో 
నోతఫలవావదో నీనె బల్వదు జీయ 
మాతు మాతిగె హిగ్గి నగువ చెన్నిగరాయ TE 


చరణం 3: _ వేంకటగిరివాపా వేదవందిత చరణా 
శంఖచక్రపాణి కరుణాకర 
శంఖణన్భపవరద విజయవిఠల తిమ్మ 
అంకద మేలాడువ బాలనెందు బిడదె ren 


రాగం: హంసానంది . తాళం: త్రిశ్రం 


అ 4 
పల్లవి; 

జ 0 
అను పల్లవి; 


చరణం 1; 


చరణం 2: 


చరణం 3: 


భకుతి సుఖవొరంగ ముకుతి సుఖవా 
భకుతి సుఖవొ ముకుతి సుఖవొ యుకుతి వంతరేల్ల హేళి 


భకుతిమాడిద (ప్రహ్లాద 

ముకుతియన్ను పడెదు కొండ 

ముకుతి బేడిద ధ్రువరాయ 

యుకుతియింద హరియకండ Tem 


భకుతిమాడిద అజామిళను 

అంత్యదల్లి హరియ కండ 

ముకుతి బేడిద కరిరాజ 

దురితగళను కళెదు కొండ 1 


భకుతి ముకుతి దాతనమ్మ 

లకుమియరస విజయవిఠల 

శకుతనెనుత తిళిదునిత్య 

భకుతియింద భజనమాడిరె 1భ॥ 


87 


రాగం: భాగేశ్వరి తాళం: (తిపుట 
పల్లవి... గురుప్పరందర దాసరే నిమ్మ 


" చరణకమలవ నంబిడె 1 


అను పల్లవి: గరువరహితన మాడి ఎన్నను 
ఒరెవ భారవు నిమ్మదో గ్గు 


చరణం 1: ఒందు అరియద మందమతి నా 
నెందు నిమ్మను పొందిదె 
ఇందిరేశన పాద తోరెలో 


తందెమాడెనో సత్మృపే గు 
చరణం 2:  మారజనకన సన్నిధానది 

సారగానవ మాడువ 

నారదరె ఈరూపదిందలి 

చారు డరుశన తోరిద non 


వరణం 3: పురందరాలయ ఘట్టదొళు నీ 
నిరుత ధనవన్‌ గళిసలు 
పరమపురుషను వివ్రనందది 
కరవనీడి యాచిసె nN 


చరణం శ: పరమ నిర్గుణ మనవనరితు 

సరువ సూరెయ గొళ్లిసిద 

మనదలె జరిదుభవగళ అరితు 

తరుణి సహ హొర హోరటనో గు! 
చోవణాం చ్‌; జజభవాదిగళరననాద 

విజయవితలన ధ్యానవ 

నిజ సుజ్ఞానవ కొడిసబేకెందు 

భజిపెనో కేళ్‌ గురువర గు 


రాగం: పంతువరాళి 

పల్లవి: రాఘవేంద్ర పావనకాయ రాఘవేంద్ర! 
రాఘవేంద్ర దురితౌఘపరిహరిసి 
రాఘవేశన పాదామోఘనుతిపగురు 


చరణం 1: శరణు హోొక్కెను ఇందు కిరణ పొలువ పాద 
స్మరణె పాలిసువదు కరుణదిందలి ఇందు 


చరణం 2: వ్యాకుల హరిసి కామక్రోధ ఓడిసి 
సాకువదు ఎన్ననేక మహిమ గురు 


చరణం 3: _ సిరివరవిజయవిఠల పరదైపవెయెందు 
స్థిరవాగి స్థాపిసి మెరెదనిర్మల కాయ 


తాళం: ఆది 


nO! 


Wey] 


Bey) 


no 


89 


రాగం: ముల్తానీ తాళం: ఆది 


శ్రీశ ఈశ శేషభూషాదీశ 

దాసర ఆశపాశ క్లేశనాశ 
దాసవేషద ఆశాధీశా 

ఆకాశవాస హృషీకేశా 
విజయవిఠలా శేషపోష లేశు ఎనిసు 


సేరిదె నిన్న వేంకటరన్న పాలిసు ఎన్న అ - 
పారజనుమక్కె నీనె దైవదెందు సే! 


es 
3G 
a 


చరణం 1: శూన్యజ్ఞను నాను అన్యధాగతి అరియె 
అన్యరల్లిగె కొడదె ధన్యన మాడు బిడదె సే 


చరణం 2:  కల్పతరువె ఎందు ఒప్పదిందలి బందె 
ఆల్బరియదంతె నాగతల్పనె ఫలవీయె TE 


చరణం 3: వరుషవరుష హీగె దరుశనకొడు ఎనగె 
హరుషవాగలి పరమపురుష విజయవిఠల 1 సే॥ 


90 


రాగం: అరఖి 
శ్లో 





గోపప్రఖరసంకాశం గోపాలార్చనతత్పరం 
గోదేవ వంద్య పాదాబ్దం గోపాలాఖ్య గరుంభజే॥। 


91 


రాగం: ముల్తానీ 


వ 
3€ 
ణి 


చరణం 1: 


చరణం 2; 


చరణం 8: 


90 


శ్రీశ. ఈశ శేషభూషాదీశ 

దాసర ఆశపాశ క్లేశనాశ 

దాసవేషద ఆశాదీశా 

ఆకాశవాస హృషీకేశా 
విజయవిఠలా శేషపోష లేశు ఎనిసు 


సేరిదె నిన్న వేంకటరన్న పొలిసు ఎన్న అ - 
పారజనుమక్కె నీనె దైవదెందు 


శూన్యజ్ఞను నాను అన్యధాగతి అరియె 
అన్యరల్లిగె కొడదె ధన్యన మాడు బిడదె 


కల్పతరువె ఎందు ఒప్పదిందలి బందె 
ఆల్బరియదంతె నాగతల్చనె ఫలవీయె 


వరుషవరుష హీగె దరుశనకొడు ఎనగె 
హరుషవాగలి పరమపురుష విజయవిఠల 


తాళం: ఆది 


సే 


"సే 


సే 


మే 


రాగం; అరఖి 
శే 





గోషప్రఖరసంకాశం గోపాలార్చనతత్పరం 
గోదేవ వంద్య పాదాబ్దం గోపాలాఖ్య గరుంభజే॥ 


91 


త్రీ రోపాలదాసులు 


గోపాలదాసులు కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా మోసరకల్లు 
గ్రామంలో క్రీ.శ. 1721లో జన్మించిరి. ఉపనయనమైన తర్వాత 2సం॥లు పాటు 
తపస్సు చేసిరి. ఈతని పేరు భాగణ్ణ. కన్నడదాస చతుష్టయంలో ఈయన మూడవవారు. 


ఒకనాడు భాగణ్ఞ శరీరానికి పెద్దపాము చుట్టుకొని తలపై పడగవిప్పి ఆడిందట, 
అప్పటికే, “అపరోక్షజ్ఞాని' అనిపించుకున్న భాగణ్ఞ కీర్తి నలుదిశలా వ్యాపించింది. 
గద్వాల సంస్తానం రాజు రాజారాం భూపాలుడు గొప్ప దైవభక్తి గలవాడు. వారు 
భాగణ్బ దర్శనం చేసుకుని ఆశీస్సులందుకున్నారు. ఉత్తనూరు చేరిన తర్వాత ఈయనకు 
విశేష సంపద కూడినది. దానినంతా ఇతడు బీదలకు పంచి సద్వినియోగం చేసిరి. 
వెంకట్రామాచార్యులనే జిజ్ఞాసువు భాగణ్జ శిష్యుడిగా చేరి సన్యసించిన పిమ్మట 
వ్యాసతత్వజ్ఞులుగా ప్రఖ్యాతులైనారు. గాయత్రీ ఉపాసనతో ఆసుకవిత అలవడిన భాగజ్జ 
అనేక పుణ్యక్షేత్రాలు దర్శించిరి. విజయదాసులు అనుగ్రహము చేత గోపాల విఠల” 
అంకితముతో అనేక కీర్తనలను వ్రాసి ప్రసిద్ధలైనారు. గోపాలదాసులపారిచే 
ప్రభావితులైన మహారాష్టులు కీర్తన పద్ధతిని తమదేశంలో ప్రచారం గావించారు. 
గోపాల దాసులు గణపతి అంశంగా ఎన్నబడినారు. వీరి గీతాలలో ఎక్కడా గణపతిని 
' స్తుతించకపోవడంలో ఆంతర్యం ఇదే. విజయదాసుల ఆజ్ఞమేరకు తను 40సం॥ల 
ఆయుష్యమును జగన్నాధ దాసులకు ధారపోసిన మహాత్యాగి ఈయన. వీరు గొప్ప 
చిత్రకారులని కూడ (ప్రతీతి ఈయన కృతులు భావగర్భితం గాను భక్తిరసంతోను, 
ఆధ్యాత్మిక పరమైనవిగా నుండి (ప్రసిద్ధములైనవి. ఈయన అత్యంత శ్రద్ధాళువై 
భక్తిమార్గంలో నడుచుచుండుట చేతనే విజయదాసులు “భక్తిలో భాగణ్ణి, యుక్తిలో 
మోహన్న శక్తిలో తిమ్మణ్ణయని గోపాలదాసుల భక్తిని పొగిడిరి, 


గోపాలదాసులు క్రీ.శ. 1765లో ఉత్తనూరులో వైకుంఠయాత్ర చేశారు. 


గోపాలదాసులు చిరకాలం సేవించిన ఉత్తనూరు శ్రీవేంకటేశ్వర మందిరంలో 
ఈనాటికి క్రింది మంగళస్తోత్రం పఠించబడుతున్నది. 


మ ముడి 
92 


మంగళం మంగళం దయానిధే 
నందనందన శ్యామసుందర శుభకాయ 


ఇందీవరాక్ష ముకుంద మురారే ॥మం॥ 
దేవదేవేశనే దేహికళ్యాణం 
శ్రీవర శ్రీకర శ్రీ శ్రీనివాసా ॥మం। 


రాజితవరద గోపాలవిఠల మహా 
రాజభకత కల్పభూజా సుతేజ మం 


93 


రాగం: హంసానంది తాళం: ఆది 


పల్లకి ఎన్నబిన్నపకేళొ ధన్వంత్రి దయమాడు 
నజ్ఞవను ఇవకేవల 

బన్నబడిసువ రోగవన్ను మోచనమాడి 
చెన్నాగి పాలిసువదు స్వామి॥ 


చరణం 1 ఆరోగ్య ఆయుష్య ఐశ్వర్య ఎంబ ఈ 
మూరువిధ వస్తుంగళు 
నారాయణన భజకరాదవర సాధనకె 
రణ వాగిప్పవు 
వ్యభిచార పరనింద్యె పరవిత్త అపహార మాడిదదోషది 
రద్రరాగువరు మూరు విధ దిందలి 


నం! 
కారణను నీనె దుష్కర్మ పరిహరిసువదు॥ 


J! 


శీ ళ్‌ 


సుమతియ మేలిన్ను అసురజనరె బహుళ 
శవల్ల కలియబాధె 
'సలింద పీడితవాద నసిగళంతె 
శుగళ నావిప్పవో 
సురారి నిన్న న్న కరుణామృతదమళెగరెదు 
చలి పాలిసువదు 
కేకకిందకెసరు తొళదంతె కర్మదపధవు 
అసునాధ హరియె పొరెయొ స్వామి॥ 


. iN గ 


{ గ్గ 


(ga 


జడడత స... అన్యరన భజిసదలె ఫ్య తుతిసుత్త 





చరణం 4: 


చరణం గ్‌; 


ఇన్ను అల్పరియ బేకే 
నిన్న సంకల్ప భక్తర పోషకనెంబ 
ఘన్న బిరుదిన్ను ఉళహా సలహా॥ 


ఆధి వ్యాదిగళు ఉన్మాద విభ్రమ నానా 
బాధెగౌషధవు నీనె 

ఈదావనిన్న కరదలి కలశ సుధె యెరెదు 
సాధుగళ సంతైసువి 

మోదాబడిసువి నిన్న సాధిసువరిగె శు - 
భోగయగళ నీవి 

ఆదరిసి ఇవగె తవపాద ధ్యానవనిత్తు 
సాధుగళోళు నిలిసి మోదకొడు సర్వద॥ 


నిన్నవరల్లి ఇవగె ఇన్ను రతియనె కండు 
నిన్నవనెందు అరిదు 

నిన్ననా ప్రార్థిసిదె అన్యరిగె అల్బరియె 
ఎన్నపాలిసువ దొరెయె 

ఎన్న మాతల్లవిదు ఎన్న హిరియర మాతు 
మన్నిస బేకు కరుణి 

అనంతగుణపూర్ణ గోపాల విఠల 

ఇన్నిదనె లాలిసువదు జీయా॥ 


95 


రాగం: శహనా తాళం: (తిశం 
పల్లవి: మంగళం మంగళం దయానిధే గమః 


చరణం 1: నందనందన శ్యామ సుందర ,శుభకాయ 
ఇందీవరాక్ష ముకుంద మురారీ. మ 


చరణం 2: _ దేవదేవశనే దేహి కళ్యాణం 
శ్రీవర శ్రీకర శ్రీ శ్రీనివాసా గమ 


చరణం 5: రాజితవరదగోపాలవిరల మహా 
రాజ భకుత కల్పభూజా సుతేజా గమ 


er et 


రాగం: చక్రవాకం 


పల్లవి; 
మ్‌ 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8: 


జయ నరసింహ కాయో త్రయంబకాద్యమరేశ 
భయ అంధంతిమిర మార్తాండ శ్రీ 


ఘోర అకాలమృత్యు మీరి బరలు కండు 
ధీర నీ బిడిసదిరిన్వారో శ్రీ 


జ్ఞానరహితనాగి నా నిన్న మరెతరె 
నీను మరత బగె ఏనో శ్రీ. 


పాలసాగరాగార పదుమె మనోహర 
గోపాలవిఠల జగత్సాల శ్రీ 


తాళం: ఆది 


॥జయ। 


1 జయ॥ 


జయ 


॥జయ। 


97 


రాగం: శివరంజని 
పల్లవి: పొరెనమ్మ స్వామి నీ జగదంతర్యామి 


చరణం 1: మారజనక నిన్న కోరి బందెనో దేవ 
క్రూర కర్మాంతర హరగైసొ నీదేవ 

చరణం 2: _ భక్తర పాలిప శక్తి నిన్నదో దేవ 
భక్తియిందలి నిన్నపాల తోరిసొదేవ 


చకణం శి! బదవర పాలిప శక్తి నిన్నదోదేవ 
అడిగెళిగెరగువె ఒడెయ గోపాల విఠల 


తొళం:(తై(శం 
పొ) 


"పూ 


(ఫొ 


nD 


రాగం: కేదార్‌ తాళం: ఆది 


విజయవు ఆరింద ఎనగాహుదు 
విజయదాసర కరుణదింద బహుదు "వ 


ర్‌ 
శ్ర 
ల 


చరణం 1: పరతత్వవిచార పరమనిష్టరసంఘ 
పరిపరియసుకర్మ పరిణామవు 
పరవాదిగళ తుచ్చికరిసి అవరుక్తిగళ 
హరియె సర్వోత్తమ నెందరిదు బాళ్వంథ Hd 


చరణం 2:  జ్ఞానిగళింద మాన క్షోణియొళగె యశస్సు 
హీనజనరిగె దైన్యవన్ను బడదె 
నానాపరి కవనగళు జ్ఞాని సమ్మతరచిసి 
శ్రీనివాసన దాసాను దాసెంబంథ 11వి॥ 


చరణం 3:  అపారజనుమివర పాదవనె ఆశ్రయిసి 
శ్రీపతియధ్యాన మాడిదకారణ 
గోపాలవిఠలన్న రూపధ్యానది నిలిసి 
ఈ పరియలి ఎన్న కాపాడు ఎంతెంబ 1వ 


ఈ మోహనచదాసులు 


శ్లో | రాగం: శహనా 


చిప్పశైల గురోఃపుత్రం - గురుభక్తి పరాయణం 
వందే వైరాగ్య సంప్రాప్యై - మోహనార్యం సుమోహకం॥ 
త మోహనదాసులు 4728-1751 


మోహనదాసుల వారి వ్యవహార నామం మోహన్న వీరు మోహనవిఠల 
అంకితంతో కీర్తనారచన చేశారు. వీరు జేష్ట శుద్ధ షష్టినాడు ఇహలోకయాత్ర 
చాలించారు. 


100 


రాగం: భూపాలం ష్‌ తాళం: ఆది 


పల్లవి: మారుతన జాయె మొరెయ హోొక్కెను కాయె॥ 


అను పల్లవి: మారాంతక శంబరారి భిడురధర 
తారేశ రవి వినుతె అమ్మాయ్య 1మా॥ 


చరణం 1: భ్రమరకుంతళె జాఖే అమరవందిత చరణె 
సుమనసేశన పదకమల పూజిపదకె 
విమల మతియ నీయె అమ్మయ్య 1మా॥ 


చరణం 2: శృతిదేవియల్లి సుతెయాగి జనిసిదె 

సతత ఎన్నయ దుర్మతి ఖండిసి సు - 

మతి వంతన మాడె అమ్మయ్య [మో 
చరణం 3: ఎరడేళు భువన జఠరదొళగింబిట్ట 


పరిపూర్ణకామ శ్రీ మోహన్నవిఠలన 
చరణభకుతియ నీయె అమ్మయ్య ॥మా॥ 


101 





రాగం: కేదార్‌ 
శ్లో జలజేష్ట నిభాకారం జగధీశ పదాశ్రయం 


జగతీతల విఖ్యాతం జగన్నాధ గురుంభజే॥ 





102 


ఈ జగన్నాధదానులు 1728-1809) 


జగన్నాధదాసులు రాయచూరు జిల్లా మాన్వి తాలూకా భాగ్యవట్టె గ్రామంలో 
క్రీ.శ. 1728లో జన్మించిరి ఈయన వ్యవహారిక నామం శ్రీనివాసుడు. తొలుత 
తండ్రి చెంత, పిమ్మట మంత్రాలయ మఠంలో విధ్యాభ్యాసం చేసి శాస్త్రాలన్ని క్షుణ్ణంగా 
అభ్యసించి గురువు చేతనే ఆచార్యుడని బిరుదు గడించి, విద్యాదానం చేస్తూ 
జీవితయాత్రను సాగించిరి. దేశమంతటా భక్తి ప్రభోదం చేస్తూ విజయదాసులు 
మాన్వివచ్చి శ్రీనివాసాచార్యుల ఇంటికి విచ్చేయగా అచ్చట ఆయనకు తగిన స్వాగతం 
లభించలేదు. ఈ అనాదర తిరస్మారభావ ఫలితముగా శాపగ్రస్తుడై క్షయరోగ 
పీడితుడయ్యెను. తరువాత విజయదాసుల ఆజ్ఞానుసారము గోపాలదాసులు ఈతనికి 
తను 40 సం॥ల ఆయుస్సును ధారపోసి అతని వ్యాధిని నివారించెను. ఆనాటి 
నుంచి శ్రీనివాసుడు జగన్నాధ దాసులై ప్రఖ్యాతి గాంచి “జగన్నాధ విఠల అంకితముతో 
ద్వైత సిద్ధాంతతత్వ (ప్రతిపాదన చేయు కీర్తనలను, సుళాదులను ఉగాభోగలును, 
పదములను రచించుటయేగాక “హరికధామృతసారం” అను అపూర్వ కృతిని రచించిరి, 
హరికధామృత సారంలో 82 సంధులు సుమారు 1000 పద్యములున్నవి. 
మధ్వమతతత్వ నిరూపణ ఈరచన ముఖ్యోద్ధేశము. 600 చరణాలున్న 'తత్వసువాలొ 
యను ప్రబంధం కూడ రచించెను. 


ఈయన బేలూరు, శ్రీరంగపట్టణం, మేల్మొటీ మొదలగు పుణ్యక్షేత్రాలు దర్శించిరి. 
కర్టరి (గ్రామంలో దానప్పయను వతితుణ్ణి పునీతునిగావించిరి, ఉడిపిలో 
అష్టమఠాధిపతులు శ్రీ జగన్నాధదాసుని ఘనంగా సన్మానించిరి. ఆ కాలమున ఉత్తరాది 
మఠమున కధిపతులుగా నుండిన శ్రీ శ్రీసత్యబోధతీర్థులు దాసులవారి జ్ఞానమునకు 
ముగ్గులై హరినామ సంకీర్తన పద్ధతిని మఠములో ప్రవేశపెట్టిరి. జగన దాసులకు 
కం యను పేరు గలదు 


చిరకాలం ధర్మ ప్రచారం చేస్తూ “82వ ఏట మాన్విలో క్రీ.శ. 1809లో 
దేహత్యాగం చేశారు. పురందరదాసులచే ప్రతిపాదంచబడిన భాగవతధర్శ్మ ప్రచారానికి 
శ్రీజగన్నాధ దాసులవారు చేసిన సేవ నిరుపమానం. ' 


నమమను వా నాననా మదనా 


103 


రాగం: పవోడి 


చతణం 1 


గం. 
వ wh క. 





శ్రీ జగన్నాధ దానులరచన 
తాళం: ఆది 


కండె పండరీరాయన తన్నను 


కొండాడువర ప్రియన [5601] 


సమచరణాంబుజన నిగమా 
గమ తతి గోచరన 
అమిత పరాక్రమన రుక్మిణి 


రమణా సులక్షణన కం 


కామితార్థప్రదన తులసీ 
ధామ విభూషితన 
సామజపతి పాల టత్రిజగ 


త్వామి చిత్సుఖిమయన "కం 


గోకుల పోషకన ముని =పుండ 
లీకగొలిదు బందవన 
లోకవిలక్షణన శరణర 


శోకవినాశకన కం 


చంద్రభాగ నివాసన విధివహ 
గేంద్ర ముఖార్చితన 
ఇంద్రత్సల విభన గుణగణ - 


సాంద్ర సురోత్తమన (16011 


శ్వేతవాహన సఖన సతిగె పారి 
ందవన 


§ eo 
Er, 
ER 
ర్త 


చం! 





రాగం: హిందోళ తాళం: త్రిపుట 


పల్లవి: '  గోపాలదాసరాయ నిన్నయపాద 
నాపొందిదెనొ నిశ్చయ॥ 


అను పల్లవి: ఈ పీడిసువ త్రయతాపగళోడిసి 
కై పిడిదెన్న కాపాడిద గురురాయ గో 


చరణం 1: ఘోరవ్యాధియనేె నోడి విజయరాయ 
భూరికరుణవమాడి 
తోరిదరివరె ఉద్దారకరెందది నారభ్య 
తవపాద సారిదె సలహెందు 
సూరిజన సంప్రీయ సుగుణోధార 
దారుణ దోష నిచయవ 
దూరగైసి దయాంబునిధె ని - 
వారిసిదె కరపిడిదు కరుణది ॥గో॥ 


చరణం 2: అపమృత్యువను తరిదె ఎన్లొళగిద్ద 
అపరాధంగళమరెదె | 
చపలచిత్తనిగొలిదు రిపుళమతియనిత్తు 
నిపుణానెందెనిసిదె తపసిగళిందలి 
కృపణవత్సల నిన్నకరుణెగె 
ఉపమెగాణెను సంతతవు కా 
శ్యపియొళగె బుధరింద జగదాధిపన 
కింకర నెనిసి మెరెదె nA 


చరణం 8; ఎన్న పాలసిదందది సకల ప్ర 
పన్నర సలహుమోది 
అన్యరిగీపరి భిన్నపగయ్యె జ 
గన్నాధ విఠలన సన్నుతిసువధీర 
నిన్ననంబిద జనరిగీపరి 
బన్నవె భక్తాను కంపి శ్రా 
రణ్య బందోదగి సమయది అ - 
హర్చిసి ధ్యానిసువె నిన్నను గో! 


పప ననన ననన ితనవననననానువ నాలాలు ను ాానానవనననననుాుముం రను తానో 


105 


రాగం: కాపీ | re తాళం: (త్రిశం 
పల్లవి: దాసరాయ పురందర దాసరాయ॥ 


అను పల్లవి: దాసరాయ ప్రతివాసరదలి శ్రీని 
వాసన్నతోరో దయాసాంద్ర 1దా॥ 


చరణం 1:  వరదనామక భూసురన మడదియ బ - 
సిరిలి జనిసి బందు మెరెదె ధారుణియొళు 1దొ! 


చరణం 2: కులిశధరాహ్వయ పొళలోళు మడది మ - 
క్కుళ కూడి సుఖది కెలకాలదలిద్యో ||దొ॥ 


చరణం 3: వ్యాసరాయరల్లి భాసుర మంత్రోప - 
దేశవకొండు రమేశన ఒలిసిద్యో , 11దొ॥ 


చరణం 4: _మనె ధన ధాన్య వాహన వస్తుగళనెల్ల 
త్యణకె బగెదు కృష్ణార్చణవెందె బుధరిగె no 


చరణం .్‌: ప్రాకృత భాషెయొళు నీ కృతి పేళి అ - 
ప్రాకృత పరియింద స్వీకృత నీనాద్యో ॥దా॥ 


చరణం 6: _ తీర్థక్షేత్రగళ మూర్తి మహిమెగళ 
కీర్తిని జగది కృతార్థ నెందెనిసిది ॥దా॥ 


చరణం 7:  పాతకవనధి పోతనెనిప జగ - 
న్నాధవిఠలన సుప్రీతియిందొలిసిదె no 


106 


రాగం: ధిల్లంగ్‌ తాళం: (క్రిశ్రం 


పల్లవి: ధన్యనాదెను విఠలన కండు ధన్యనాదె 
ఓడితు అఘద్దిండు గధ 


అను పల్లవి: ధన్యనాదెనా కామన్న పితన లా - 
వణ్య మూరుతియ కణ్ఞలి కండు 1॥ధ॥ 


చరణం 1: _ దేవవరేణ్య సదావినోది వృం - 
దావన సంచర గోపన కండు Ta 


చరణం 2: . మంగళాంగ కాళింగ మథన మా -- 
తుంగ వరద రంగన కండు 1ధ॥ 


చరణం 38:  హాటకాంబర కిరీటసారధి 
తాటకారి వైరాటన కండు 1ధ॥ 


చరణం 4:  చింతితఫలదా కృతాంతనాత్మజా - 
ద్యంత రహిత నిశ్చింతన కండు ॥ధ॥ 


చరణం ర్‌: మాతుళాంతక విధాతపిత జగ - 
న్నాధ విఠల విఖ్యాతన కండు ॥ధ॥ 


107 


రాగం: కానడ తాళం: క్రిశ్రం 


౬ 
3g 
a 


నీచనల్లవె ఇవను నీచనల్లవే 
కీచకారి ప్రియన గుణవ 
యోచిసదలె యాచిసువను నీ 


చరణం 1: జననీ జనకరంతె జనార్ధనను 
సలహుతిరలు బిట్టు 
ధనికరమనే మనెగళరసి 
శునకనంతె తిరగువవను nd 


చరణం 


టై 


కరణజన్య పుణ్యపాపవెరడు 


హరుషపడదలిప్ప మనుజ సీ! 


ల 
cx 
(క 
"శ 
ca 
el 
ర్‌ 
te 
TA 
(aA 
iy 
<9 
Ps 
£ 
జ 
| 


దో న్‌ 
వైతరణియ దాటదవను గనీ 


రాగం: శంకరాభరణం తాళం: ఆది 


పల్లవి: బారో రాఘవేంద్రబారో 
కారుణ్యవారిధి బారో 
ఆరాధిప భక్తరాభీష్ట 
పూర్తెసువ ప్రభువె బారో బా! 


వరణం 1: రాజవంశోద్భవనపాద 
రాజివ భృంగనె బారో 
రాజాధీరాజరోళు 
విరాజిసువ చెలువ బారో nen 


చరణం 2: వ్యాసరాయ నెనిసి నృపన 
క్లేశ కళెదవనె బారో 
శ్రీ సుధీంద్ర కరసంజాత 
వాసుదేవార్చకనె బారో 11బా॥ 


చరణం 3: సన్యాస కులదీప బారో 
సన్నుత మహిమనె బారో 
మాన్య జగన్నాధవిఠల 
ప్రపన్న జనర ప్రియనె బారో ne 


109 


రాగం: దర్భారీకానడ తాళం: ఆది 
పల్లవి: రోగహరనె కృపాసాగర శ్రీగురు 
రాఘవేంద్ర పరిపాల్రివో రో! 


చరణం 1; సంతత దుర్వాది ధ్వాంత దివాకర 
సంతవినుత మాత లాలిసో రో 


చరణం 2: పావనగాత్ర సుదేవవరనే తవ 
సేవకజనరోళగాడ్రిస్తో , రో 


చరణం 8; ఘన్నమహిమ జగన్నాధ విఠల(పియ 
నిన్నారాధనె మాడిసో రో! 


ఈ పాణేశదాసులు 





రాగం: బృందావన సారంగి 


శ్లో 


సక్త మానసం 


పతిపదద్వంద్వ పంకజా 


ప్రాణ 


శమాదిగుణసంయుక్తం శ్రీప్రాణేశగురంభజే॥ 


111 


తీప్రాణశేశదాసులు 


శ్రీప్రాణేశదాసులు రాయచూరు జిల్లాలోని లింగసూగూరు [గ్రామము నందు 
జన్మించిరి. వీరు జగన్నాధదాసుల నుండి ప్రాణేశ విఠల అంకితం పొందారు, 


గాలవచరిత్ర కాళీయమర్థన, నీతా న్వయంవర, కాళీ న్వయంవర, 
వీరభద్రవిలాసం మొదలైన 17 ఖండకావ్యాలను వందలాది కీర్తనలను రచించారు. 


ఈయన శాలివాహన శక 1744, చిత్రభాను నామ సం॥ర తయ శుద్ధ 
సప్తమినాడు (క్రీ శ. 1822) ఇహలోకాన్ని త్యజించారు. 


జా? 


112 


రాగం: వలజ తాళం: (తిశ్రం 
పల్లవి; కాయే కాయే 


అను పల్లవి: కాయెనిన్న పదతోయజ కెరగువె 
మాయదేవి హరికాయనివాసే కాయె కాయె ns 


చరణం 1: _బుద్ధియ ప్రేరిసె ప్రద్యుమ్నన సతి 
కర్ణమజాలయె భద్రశరీరె isn 


చరణం 2: ఇంగడలాత్మజె అంగనాకులమణీ 
రంగన పదకంజభృంగె కరుణది ns 


చరణం 3:  ప్రాణేశవిఠలన మానిని ఎన్నయ 
హీనతె ఎణిసదె పోణిసుమతియ nn 


113 


ఉత్రుదవిఠరల 


శ్లో రాగం: మిశ్రభీంప్లాస్‌ 


ఫలస్తుతిప్రవక్తారం జగన్నాధార్యసేవకం 
శ్రీకృష్ణపద సద్భక్తం వందే శ్రీ శ్రీద విఠల॥ 


శీదవిఠల 4741-1820) 


శ్రీదవిఠల వ్యావవహారికనామం దానప్ప. వీరి జన్మస్థలం కర్ణగి, (ధార్వాడ జిల్లా) 
జగన్నాధ దాసులు వీరి ఉపదేశ గురువు. వీరి రచనలు కేవలం 63 మాత్రమే 
లభ్యంగా ఉన్నాయి. వానిలో (1) కృష్ణలీలా ప్రతిపాదక పదాలు, (2) రామమహిమ 
ప్రతిపాదక పదాలు, (3) ఇతరదేవతలకు సంబంధించిన పదాలు, (4) ప్రబోదాత్మక 
పదాలు మొదలగునవి ప్రసిద్ధమైనవి. ఈయన 80వ ఏట ఇహలోక యాత 
చాలించారు. 


114 


చరణం 2: 


చరణం 8; 


జయజనకజాపతే రామా 


జయజనకజాపతే జలదశ్యామా 
జయరఘువంశ లలామా 


' మదనజనక మధుకైటభభీమా 


మదనబింబార్చిత కామా 


రామచంద్ర రఘువీర జానకీరామా 
రావణవైరి శ్రీరామా 


సామజవరదవినుత సోమ 
శ్రీదవిఠల గుణధామా 


తాళం: ఆది 


ne 


Hell 


he 


Hail 


HEH 


115 


రాగం: దేష్‌ తాళర: ఆది 


తంగి నీ కేళిద్యో అంగనామణి 
రంగ వలిద భాగవతర మహిమెగళ త 


es 
ఎం 
ల్‌ 


చరణం 1:  శ్రవణాది నవవిధ సవియ భకుతియంద 
(ప్రవీణరెనిసి శ్రీమాధవన ధ్యానిపరఖ్యాతి 18 


చరణం 2: అమలసత్మర్మది శమదమ పూర్వక 
అమితమహిమనం[ఘ్రి కమలార్చి పరఖ్యాతి త 


చరణం 3: _శ్రీదవిఠలన పాద భజకరాద 
సాధువర్యర సుబోధ బణ్బిపరఖ్యాతి తే 


116 


త్రుకరవిరల 


శ్రీకరవిఠల కల్లూరు (గ్రామనివాసి. వీరి వ్యవహారిక నామం జగన్నాధాచార్యులు 
శ్రీకరవిఠల ముద్రతో అనేక కీర్తనలు రచించిరి. 


శ్రీకరవిఠరల రచన 
రాగం: వసంత తాళం: ఆది 
పల్లవి: బారో గురురాజ సురభూజ బా! 


చరణం 1: _ సంతత నిన్నను చింతిపరిగె బహు 
చింతే కెళెవ (ప్రభోమం(త్రమందిరడింద nen 


చరణం 2:  కరదల్లిగెబిరువ ఘన్నబిరుదు కేళిదెనిన్న 
కరుణాకరతవ చరణవ నంబిదె ne 


వరణం 8:  శ్రీకరవిఠలనె తాఖరేపరనెందు 
లోకదోళోసారిద హే కరుణాకర ॥బా॥ 








117 . ' 
; 


అభినవజనార్ధన ఇరల 


శ్లో రాగం: చం(డ్రకోస్‌ 


జనార్దన పదాసక్తం జగన్నాధ గురోః ప్రియం 
రాఘవేంద్రాదాప్త సౌఖ్యం (పీమదాసగురంభజే॥ 
అభినవ జనార్న విఠల 1742-1822) 


అభినవ జనార్ధన వ్యవహారికనామం శ్రీడ్రేమదాసరు. ఉపదేశ గురువు జనార్దన 
విఠల దాసులు. 


రాగం: మిశ్రచంద్రకోస్‌ .. తాళం: ఆది 


es 


ల్లవి: కాయో గురు రాఘవేంద్రా క 


చరణం 1: రాఘవేంద్ర గురుగతి నీనె 

భవరోగ బ్యాగకళదీగ 

యోగివరకాయో Way 
చరణం 2: నిన్నదాస నా అన్యనల్ల ఈ 

బన్నవన్ను బిడిసెన్నను మన్నిసి ue 
చరణం 3: అభినవజనార్దన విఠలాంకితనప్రియ 

శుభకరతరాభయద ప్రబల అబల నౌ ns 


118 


కమలేశ విఠల 


శ్లో రాగం: ఆనందఖైరవి 
శ్రీరాఘవేంద్ర పాదాబ్ద్బ మదుపాయిత మానసం 


ఆనందాసమీదేహం దేవపట్టణ వాసినం॥ 


కమలేశ విఠల 1780-) 


కమలేశవిఠలుని వ్యావహారిక నామం ఆనందదాసరు. వీరి గురువు కేశవ 


విఠలదాసులు, 


వీరు భాద్రపద శుద్ధ ద్వాదశినాడు ఇహలోకయాత్ర చాలించారు. 


119 


రాగం: ఖమాస్‌ తాళం: ఆది 


es 
£9 


ల్లవి; ' కరదరె బరబారదె (గురురాఘవేంద్రా) గురువర 


చరణం 1:  వరమంత్రాలయ పురమందిరతవ 
చరణసేవకరు కరవముగిదు ॥కర॥ 


చరణం 2:  హరిదాసరు సుస్వరసమ్మేళది 
పరవశదలి బాయి తెరదు కూగిదరె 11కర॥ 


చరణం 3:  పూశరపిత కమలేశ విఠలన 


దాసాగ్రేసరు ఈ సమయదలి కర! 
రాగం: హంసానంది తాళం: త్రిత్రం 
పల్లవి: శరణర సురభూజ గురురాజ! 


చరణం 1: వరమంత్రాలయ పురమందిర సుం - 
దర మునీంద్ర భాస్మర సమతేజ 11సుం॥ 


చరణం 2: కామితార్ధగళ కామధేనువిన 
సీమ మీరి కొడువ మహరాజ ॥సుం॥ 


చరణం 3; భేశకోటి సంకాశనాద కమ - 
లేశ విఠలన దాసనె సహజ ॥నుం॥ 


20 


తు మొదల్‌కల్‌శేషదాసులు 





రాగం: భూపాలం 
శ్లో శ్రీశాంఘ్రిసేవకం నిత్యం భూసురాగ్ర కులోద్భవం 


శ్రీసమీర పదాసక్తం శేషదాసగురుంభజే॥ 


121 


తుమొదల్‌కల్‌ శేషదాసులు 
(1801-1885) 


శ్రీ మొదల్‌కల్‌ శేషదాసులు ఆనాటి గద్వాల్‌ సంస్థానానికి చెందిన ధరూర్‌ 
గ్రామంలో క్రీ.శ. 1801లో జన్మించారు. స్వప్నంలో విజయదాసుల నుండి 
“గురువిజయవిఠల” అంకితం పొందిరి. వీరు అనేక పదపద్య సుళాదులను రచించిరి. 
ధరూరులో శ్రీపార్ధసారధిని ప్రతిష్టించారు. మొదల్‌కల్లులో శ్రీనివాస దేవాలయ 
సమీపంలో ఈయన గృహం వుంది. 


క్రీ.శ. 1585లో మొదల్‌కల్లులో తమ భౌతికదేహాన్ని పరిత్యజించారు. 


త్రుమొదల్‌కల్‌ శేషదాసుల రచన 


రాగం: పలిసానంది ' తాళం: త్రిశం 
పల్లవి: నంబిదెనిన్నపాద గురుముఖ్య (ప్రాణ! "నం॥ 


అను పల్లవి: నంబిడె నిన్నపాద ఢంబవ తొలగిసి 
డింబదొళగె హరియవబింబ పొళెవంతెమాడో ॥నం॥ 


చరణం 1: . ఇప్పత్తు ఒందు సావిర అయిదొందునూరు 
అ(ప్రతిమ హంసమంతర 
తప్పుదె దినదిన ఒప్పందందది జపిసి 
తప్పిసో భవవ సమీపద జీవకె 
అప్పనందది పుణ్యబప్పంతె కరుణిసో 
కప్పువర్ణన కూడ వప్పిసి పాలిసో ॥నం॥ 


చరణం 2: అంతరంగద ఉసురహోరగె నూకి 
అంతరంగక్కె సేదువ 
పంథదాళు నీనె కంతుజనకనల్లి 
మంత్రి ఎనిసి సర్వరంతర్యామియాగి 
నింతునానాబగె తంతు నడిసువ 
హంతకారి గుణవంత బలాద్య ॥నం॥ 


చరణం 3: యోగాసనదొళిప్ప యంత్రోద్ధార 
భాగవత జనరప్ప 
యోగిగలిగీశా వ్యాసయోగి గొలిదన్యాశా 
తుంగభద్రనివాసా బాగువె కొడులేశా . 
శ్రీగురు విజయవిఠలన పాదకె 
భాగిద భవదూర జాగరమూరుతి 1॥నం॥ 


123 


హరసనహళ్ళి భీమవ్వ 





నారదాదాప్త సద్బోధాం సాధ్వీం సాహిత్యకారిణీం 


శ్లో! 


రతాం వందే ఖీమవ్వమాతరం॥ 


మేశకృష్ణ ని 


ళ్‌ 
వ్‌ 


(1 


124 


హరపనహళ్ళిభీమవ్వ 


భీమవ్వ బళ్ళారి జిల్లా హొస్‌పేట తాలూకా నారాయణదేవరకెరె, (గ్రామంలో 
క్రీ.శ. 1822లో జన్మించారు. వీరు దైవకృపతో భీమేశకృష్ణ అంకితం పొందారు. 


“వేంకటేశ మహత్మె”, “శకుంతలాచరిత్రై”, “నళచరి(త్రె”, “సంవత్‌ 
శుక్రవారదహాడు”, “జలక్రీడ” మొదలగు కావ్యాలు, అనేక కీర్తనలు రచించిరి. వీరివి 
ప్రస్తుతం 154 కీర్తనలు లభ్యంగా వున్నాయి. ఖీమవ్వ గారి కృతులతో కధనకావ్యాలే 
అధికంగా వున్నాయి. 


ఈమె (క్రీ.శ 19083 జనవరి 12వ తేదీన స్వర్గస్థులయ్యారు. 


125 


రాగం: కేదార్‌ తాళం: అది 


es 
3ఢ 
ల్‌ 


అంగళదొళగాడ బారయ్య ముద్దు - 
రంగనిన్నయ ముఖతొరయ్య neo 


చరణం 1: _ అర్థరాత్రియల్లి అవతరిసిద్యో హోగి - 
ముద్దుగోపియ సుతనెనిసిద్యో 
భడ్రదేవియర నీ కళసిద్యో 
బందిద్ద పూతనియ సంహరిసిద్యో 1॥అం॥ 


చరణం 2: _ వత్సకాయుతల్లోగి వనదొళు బందె 
కిచ్చునుంగిదె నిన్వదనదొళు 
స్వచ్భమాడిది కాళి జలగళ తోరె 
కుక్షియొళగె త్రిజగంగళు neon 


చరణం 3: _ దేవక్కి దేవి యశోదగె వసు - 
దేవనంద బలరామగె 
ఎదురుబారో భూదేవి రమణనె 
భీమేశకృష్ణనె శ్యామ వర్ణనె 1॥అం॥ 


రాగం: మి(శ్రఅఠాణా 


పల్లవి: 
ళల 


చరణం 1; 


చరణం 2: 


చరణం 8: 


ఆపోశనవ హాకె ఒయ్యారి లోకసుందరి 
శ్రీపతియ కరదల్లి షృుతధారె 
లోకపితనాగిద్ద కంసారి కయ్యెల్లి త్రిధారె 


కొళలనూదుత ఆకళనెకాయిత్త- దధిచోరనాగి 
కళల గడిగెయ నొడెదు పోగుత్త 
సెకెదు గోపియర సీరెగళ మరకె కట్టిద కరకె 


వారిజాక్షగె ఒలిదు నలియుత్త వరమోహనాంగి 
సారసముఖి సరసవాడుత్త 


'మారజనకన మనవ మోహిసుత ముఖనోడినగుత 


నందనందన నరనసారధి (యో) భీమేశకృష్ణ 
కొండాపోశన కుళిత సతి జొతెగె 
చందదిందలి బెళగలారుతియ పాడికీరుతియ 


తాళం: (డ్రిశం 


He 


nell 


1౪|| 


tell 


127 


రాగం: కాపీ తాళం: ప్రిశ్రం 


జు 
30 
రి 


కండు హిగ్గిదళె కమలాక్షన్న యశోదె ఎత్తి - 
కొండు ముద్దిసిదకె యుదనాధన్న non 


చరణం 1: _ పాలవారిధి మధ్యదల్లి శ్రీదేవి సహితొం 
దాలదొలెయ మేలాడుతలి 
కాలబెరళు కటబాయలి చీపువ 
నీలవర్ణను తన్న బాలనెందెనుత కండు nso 


చరణం 2: కోటి సూర్యర కాంతి హరణమాదువ ముఖకి - 
రీట కౌస్తుభ మణియాభరణ 
హాయకాంబరనుట్ట నాటకధారి కి- 
రీటసారధి పక్షిరాట వాహనన 1కం॥ 


చరణం రి: దాసజనపోష భవభయ నాశ మాడువాత భువ - 
నేశ హదినాల్కు లోకదవాస 
రాసక్రీడెలి వ్రజద వనితెయెర - సం - 
తోషబడసిద భీమేశకృష్ణన ముఖ కండు కం 


128 


రాగం: మిశ్రకళ్యాణి తాళం: (క్రిశ్రం 
పల్లవి: కొళలూదో రంగయ్య రంగ నీకొళలూదో కృష్ణయ్య 1కొ॥ 


చరణం 1: అందుగె కిరుగెజ్జె ఘల్లుఘల్లెనుత కా - 
లింగన హెడెయలి కుణిదాడో కృష్ణ నీ 15|| 


చరణం 2:  ఎంటుమంది యతివర్యరు నిన్న సేవెగె 
బంటరాగిహరు వైకుంఠపతికృష్ణ నీ ॥కొ॥ 


చరణం 8: దాసర మనద అభిలాషె పూరైసి ఖీ - 
మేశకృష్ణనె దయమాడో రంగ nకొ 


[29 


రాగమాలిక 


es 
3G 
ల్‌ 


చరణం 1: 


చరణం 2: 


చరణం 5: 


130 


పండరపురవాస పాలిసొ శ్రీశ 


గ్రేష్టభక్తనుకొట్ట ఇట్టకల్లిన మ్యాలె 
గట్యాగి నింతిద్ద విలోబా దయమాడో 


ముకుతిదాయక ముద్దు రుకుమియ రమణనె 
భకుతవత్సల ఎనగె సకలాభీష్టవ నీడో 


భీమరధియస్నాన స్వామి నిమ్మదరుశన 
భీమేశకృష్ణన ధ్యానమాడువోదె వైకుంఠస్థాన 


తాళం: ఆది 


"వేం 


1॥పం॥ 


॥పం॥ 


॥పం॥ 


రాగం: హంసానంది తాళం: ఆది 
పల్లవి; వ్యర్థవాగ్వదో జన్మసార్థకాగదో 
భక్తిభావదింద పురుషోత్తమన పూజిసద జన్మ 1వ్య॥ 


చరణం 1:  పంచఇంద్రియగళను జయిసి సంచితాదికర్మకళెదు 
పంచముఖన ప్రియననామ ముంచె నెనెయదవనజన్మ _॥వ్య॥ 


చరణం 2: నిత్యనిన్ననామబిట్టు అనిత్యమార్గ హిడిదు ముందె 
కెట్టహొగొదక్కె ఒడంబట్టు హరియబిట్టజన్మ ॥వ్య॥ ' 


చరణం 8: . ఏసుఏసుజన్మదల్లి బ్యాసరదలె సలహుతిహ ఖీ - 
మేశకృష్ణనం[ఘ్రిగళను దర్శనమాడదవన జన్మ ॥వ్య॥ 


131 


తాళం: ఆది 


పల్లవి; సజ్జనర సంగనీడో సర్వపాలకనె 
ముద్దుగోపియకంద మూర్దగదొళువంద్య min 


చరణం 1: సాధుజనప్రీయనె యాదవరి గొడెయనె 

శ్రీదేవి అరసు శివ బ్రహ్మరిగె ఉత్తమనె 

శ్రీధర లోకాధిపతి సదానంద భరిత నిన - 

పాదపంకజది నీజవాద భకుతియ కొడువొ స 


చరణం 2: దుష్టజనళిక్షకనె శిష్టర సంరక్షకనె 
ఇష్టఫలదాయక ఇందిరకాంతనె 
కష్టదారిద్యసంహార భయభేదకనె 
సృష్టిస్తికిలయకర్త యుధిష్టర సుజనసఖనె సః 


చరణం శ: వసుదేవసుతనె శేషన హాసిగయల్లి 
శ్రీసహితశయన కంసానురారి 
వాసవియరధనడెసిద వరలక్ష్మి వల్లభనె 
క్షేశపరిహరిసా భీమేశకృష్ణనె ఎనగె సస 





ఈ తగురుజన్నాధాసులు 





రాగం: చక్రవాకం 
శో గురుపూర్వ జగన్నాధదాసస్యామిత తేజసం 


తస్యపాదాబ్ద సంభూతాః రజాంశి శిరసావహె॥ 


133 


ఉతుగురుజరన్నాధదాసులు 


శ్రీగురుజగన్నాధదాసులు కర్నూలు జిల్లా కోసిరి గ్రామంలో క్రీ.శ 1836లో 
జన్మించారు. స్వప్నంలో శ్రీ గోపాలదాసుల నుండి “గురుజగన్నాధ విఠల” అంకితం 
పొందారు. 


సంస్కృతంలో “బ్రహ్మసూత్రభాష్య - ఆధ్యాత్మఅర్ధ”, “పరావరతళత్వ దీపికా” 
మొదలైన (గ్రంధాలను, 40 స్తోత్రాలను, కన్నడంలో అనేక కృతులను రచించారు. 
వీరు రచించిన “కోలుహాడు” అత్యంత అపూర్వమైనది. శ్రీ జగన్నాధదాసుల 
హరికధామృతసార గ్రంథానికి కన్నడంలో, సంస్కృతంలో వ్యాఖ్యానాలు రచించారు. 


ఈయన క్రీ.శ. 1918లో ఆదోని తాలూకాలోని కౌతాళం గ్రామంలో 
ఇహజీవితం ముగించారు. 


134 


రాగం: ఆనందభైరవి తాళం: (త్రిశ్రం 


పల్లవి: తూగీరే రాయర తూగీరే గురుగళ 
తూగీరే యకికుల తిలకరా ॥తూ॥ 


అను పల్లవి: తూగీరే యోగీంద్ర కరకమల పూజ్యర 
తూగీరే గురురాఘవేంద్రరా ॥తూ॥ 


చరణం 1: కుందణమయవాద చందదతొట్టిలొళు - 
నందాది మలిగ్యార తూగీరే 
నందనందన గోవిండ ముకుందన 
నందది భజిపర తూగీరే ॥తూ॥ 


చరణం 2: యోగనిద్రయన్ను బేగనెమాడువ 
యోగీశవంద్యర తూగిరే 
భోగిశయననపాద యోగది భజిపర 
భాగవతరస తూగీరే ॥తూ॥ 


చరణం 3: భజకజనర భవ త్యజినె మాడిసి అవర 
నిజిగతి యిప్పర తూగీరే 
నిజగురు జగన్నాధ విఠలన పదకంజ 
భజనెయ మాళ్చర తూగీరే ॥తూ॥ 


135 


రాగం: మోహన తాళం: ఆది 


పల్లవి; నిన్ననంబిదె రాఘవేంద్ర 
నీ ఎన్న పాలిసొ సంయమీంద్ర 
సన్నుత సరసకవీంద్ర ఫ్ర - 


పన్నహృత్ముముద సచ్చంద్ర TE 
చరణం 1; భేదమతాబ్ధివిహార కువాది మతవనకుఠార - 

సాధితఅభిళ తత్వసార 

మధుసూదన చంద్రచకోరా Ta 


చరణం 2; భారతీశపదాబ్దభృంగ ఖరారి కరుణాంతరంగ 
.. సారిదవరభయభంగ స - 
మీరమతాంభుజ పతంగ nn 


చరణం 3: _సుధీం[ద్రయతికరజాత విభుదసంఘ సతతసమేత 
విధిపితగురుజగన్నాధ విఠలను 
అధికనెందు ఒరెద విఖ్యాత nD 


136 


రాగం: మిశ్రహిందోళ తాళం: ఆది 
పల్లవి: నీలకంధరా పాలిసొ ఎన్న నీలకంధరా వీ 


అను పల్లవి: కేళుసురరు తావు తాళదె బిట్టహ 
కాలకూటవను తాళిదదీరా 1నీ॥ 


చరణం 1: ఇందుశేఖరా నమిసువె నిన్న నందియతేరా 
ఇంద్రవంద్య హర మందాకినిధర 
గొందెవళవిగె ముకుందనాదాస 11నీ॥ 


చరణం 2: శంభోమహాదేవా భజిసువ భకుత కదంబవకావ 
వందిపజనకానందనీడువ గో - 
విందన నిజమున మందిరదలి తోరో నీ! 


చరణం 8: భూతనాధనె గురజగన్నాధ విఠల దూతనె 
పాతకరాసియ ఘాతిసు (క్రిపురా, - 
రాతియె నిన్నలి ప్రీతియ సలిసొ 11నీ 


137 


రాగం: మిశ్రకానడ 

పలి: మూషిక వాహన దోష వినాశన 
దోషవనోడదె పోషిసుఎన్న 

చరణం 1: శేషళయన విశేషజ్ఞానవనిత్తు 
ఈషణత్రయ భవశోషవగైసోదేవా 

చరణం 2: నవవిధ భకుతియు సవనత్రి పూజయు 
నవనవపాలిసొభవవరపుత్రనె 


వరణం 3 పాతకవన ధూమకేతవే గురుజగ - 
న్నాధవిఠల సంప్రీతి పాత్రను నీనై 


తాళం: ఆది 


1 మూ॥ 


[మూ 


గూ 


1మూ॥ 


రాగం: చక్రవాకం తాళం: త్రిపుట 
పల్లవి; శరణు శరణయ్య॥ 


అను పల్లవి: శరణు శ్రీగురు రాఘవేంద్రగె 
శరణు యతికుల తిలకగె 
శరణు శరణర పొరెవ కరుణిగె 
శరణు హరిగుణ లోలగె 114 


చరణం 1: మధ్వమత శుభవార్థి చంద్రగె 
సిద్ధసాదన మూర్తిగె 
బద్ధ శ్రీహరిద్వేషి మాయిగళ 
గెద్ద రఘుకులరామ దూతగె nA 


చరణం 2: _ నిత్యనిర్మల పుణ్యగాత్రగె 
భృత్యజన పరిపాలగె 
సత్ససంకల్సాను సారది 
నిత్య కర్మవ మాళ్చ ధారిగె ॥శే॥॥ 


చరణం 8: పాతకాంబుధి కుంభసంభవ 
ఆర్తజన పరిపాలగె 
దాతగురు-జగన్నాధ విఠలన 
ప్రీత సుఖమయదాత యతిగె nn 


139 


హాం మధ్యమావతి తాళం: (త్రి(శం 


న. 


సల్లుని: సుస్తి శ్రీజయమంగళం "స్వ 
పబ్‌ 


చిత్తది హరియ భజిపగె 
స్తీ వరదన దాసవర్యగె 

హాస్తది ౦దఖలార్ధదాతగె 

స్వస్తికర సవా 1స్వ॥ 


ఫం స శ బీ 
hr, టి న్వస్త 
దధ 
ఓ 


fhe 


శ నతిపజన సురధేను ఎనిపగె 

సతత స్వాశ్రిత పాలగె 

వితత సన్యతి దాత ఖ్యాతగె 

తుతిపరనుదిన పొరవనాధగె ॥స్వ। 


షు 


పాతకాంబుధి కుంభజాతగె 
పొతకాడ్రికులిశ రూపగె 
దాతగురు జగన్నాధవిఠల 

దూత జనకతి ప్రీతగె 1స్వ। 


రాగం: దర్భారీకానడ 


గ 5 
పల్లవి: 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8: 


చరణం 4: 


చరణం ర్‌: 


స్వామిలాలి భక్త(ప్రేమిలాలి॥ 
కామదెనిప గురుసార్వభౌమలాలి 


ఇంద్రలాలి రాఘవేంద్రాలాలి 
సాంద్రభక్త కుముదపూర్ణ చంద్రలాలి 


తరణిలాలి నిజకరుణిలాలి 
శరణజనరకాయ్యు గుణపూర్ణ లాలి 


దేవలాలి నిజభావలాలి 
బావిసువర నిత్య కావలాలి 


రాజలాలి కల్పభూజలాలి 
రాజిసువ యతికుల తేజలాలి 


దాతలాలి నిజ(త్రాతలాలి 
ప్రీతగురు జగన్నాధ విఠల దూతలాబి 


తాళం: త్రిశ్రం 


స్వా! 


స్వా! 


స్వా! 


॥స్వా॥ 


స్వా! 


"స్వా 


Hi 


£ జగ 
త్రీ అసిగ్యాళు రోవదదాసులు 





రాగం: హంసధ్వని 
శో భజేగోవిందసార్యం భవతాపాపనోదయే 


యేన ప్రణీతా లావణీ సంఘసంస్మారకారిణే॥ 





తు అసిగ్యాళు గోవిందదాసులు 1873-1915) 


శ్రీఅసిగ్యాళు గోవింద దాసులు 18వ శతాబ్దం ఉత్తరార్థానికి చెందినవారు. 
వీరి జన్మస్థలం రాయచూరు జిల్లాలోని “అసిగ్యాళో గ్రామం. మహబూబ్‌నగర వాసులైన 
శ్రీరాఘవేంద్రదాసులు ఈయనకు “సిరిగోవిందవిఠల” అంకితమిచ్చి అనుగ్రహించిరి. 


ఈయన అనేక కృతుల్ని రచించారు. “కనకాంగికళ్యాణ” యను వీధి నాటకాన్ని, 
“దాస ప్రబంధ”మను నాటకాన్ని రచించినట్టు తెలుస్తోంది. వీరు రచించిన 
కలియుగలావణొ” అత్యంత జనప్రియమైనది. 


ఈయన అది చిన్నవయసులోనే ఇహలోకయాత్ర చాలించారు. 


143 


తీ అసిగ్యాళు గోవిందదానుల రచన . 


రాగం: శివరంజని తాళం: ై(శ్రం 
పల్లవి; భారతీశ భవరోగవ పరిహరిసా 

కరపిడిదు ఉద్ధరిసా॥ 

కరుణదింద హరిపరనెంబువ జ్ఞాన 

ప్రేరిసా పవమాన ne 


చరణం 1: ఏసుజన్మదలి బేసరియుత బందె పాలిసు నీ తందె 
హేసి విషయదలి అతిక్షేశది నొందె శ్రీశనె గతియందె 
ఈశ నిన్హారతు అన్యర నా కాణి పుసియల్లైన్నాణె ఖా 


చరణం 2: మనోవాక్కాయది మాడిదఖిల కర్మ నినగరిసిదె హనుమా 
జననమరణగళ జయిసిదవన నామా ధ్యానవకోడొభీమా 
కనసినోళాదరు కనకకామిని ఆశాకొడదిరు ప్రాణేశా ne 


ఇం 8: మందరధర గోవింద విఠలన కందనె ఇందెన్న 
మందమతియను బిడిసుతలి నిన్న పొందిదెసంపన్న 
వృందద సేవెయ కుందదె ఈయో జీయావందిపెమునిరాయా। భా! 


44 


త్రువరదేశ విరలదాసులు 


శ్లో రాగం: కళ్యాణి 


' కౌళికాచార్య సంప్రాప్త సద్విద్యా సంపదం సదా 
వరదేశాఖ్య దాసార్యం నౌమి రామాంగ దాయితం॥ 


శ్రువరదేశ విఠల దాసుల రచనలు 
రాగం: మి(శ్రభఖైరవి తాళం: ఆది 
పల్లవి: పాలిసెన్నను వవమానరాణి 


పాలిసెన్న సుగుణాలయ శ్రీహరి 
.లీలె తిళిసి భవజాలవ హరిసె॥। 


చరణం 1: మాతరిశ్యసతి ప్రీతిలి హరిపద 
దూత నెనిసి అనాధన పొరియె ॥1పా॥ 


చరణం 2:  విద్యున్నామకె విద్వజ్ఞన పా- 
దద్వయ సేవిప బుద్దియ నీదె ॥వొ॥ 


చరణం 3: _ లింగనివాసి విలింగ గైసి ఎన్న 
రంగన పదదలి భృంగన మాడి ॥పా॥ 


చరణం 4: జననియె నిన్నయ తనయగె జ్ఞానద 
స్థనవనిత్తుపొరె హనుమనరసియె "పొ 


చరణం ర్‌: _శరణాగతజనపొరెయువ కరుణియె 
వరదేశవిఠలన చరణవ తోరె 11పా॥ 


145 


తుమధ్వేశ విఠల (1849-1873) 


శ్రీమధ్వేశవిళల పూర్వాశమనామం గగ్గేశ్వరి కేశవరావు. జన్మస్థలం గగ్గేశ్వరి. 
మధ్వేశవిఠల వీరి అంకితనామం. కమలాపతి విఠలదాసులు వీరి ఉపదేశగురువులు, 
ప్రస్తుతం ఆరు కృతులు మాత్రమే వీరివిగా గుర్తించబడ్డాయి. ఇందులో 5 పాటలు 
శ్రీరాఘవేంద్రస్వామికి సంబంధించినవి, ఒకటి రామదేవుని పైన ఉన్నది. ఈయన 
శ్రీముఖ సంవత్సర వైశాఖశుద్ధ ద్వాదశినాడు ఇహలోకయాత్రను చాలించినారు. 


రాగం; హిందోళ తాళం: త్రిభ్రం 
పల్లవి: బందాను రాఘవేంద్ర ఇందిల్లిగె 

కందన మొరకేళి జననియు బరువంతె బం! 
చరణం 1: గజవేరిబంద జగదితానింద 

అజపిత రామనపదాబ్ద స్మరిసుతలి nao 
చరణం 2: హరియ కుణిసుత బంద నరహరిప్రియ బంద 

శరణాగతరను కరవ పిడివెనెందు no 
చరణం 3: _ ప్రహ్లాదవ్యాసమునీంద్ర రాఘవేంద్ర 

నిలిసుత మనవ మధ్వేశవిఠలనల్లి noon 


146 


తు శ్యామసుందరదాసులు 





రాగం: హంసానంది 
శో శ్రీజగన్నాధాసార్యకృపాపాత్రం మహోదయం 
శ్యామసుందర నామానం వందే వైరాగ్య సిద్ధయే! 





147 


శీశ్యామనుందరదాసులు 1903-1956) 


శ్రీశ్యామసుందరదాసులవారి వ్యావహారిక నామం మాన్విగుండాచార్‌. వీరు 
స్వప్నంలో “శ్రీశ్యామసుందర” అంకితం పొందారు. శ్రీఅసిగ్యాళ గోవిందదాసులు 
వీరి ఉపదేశగురువులు. ఈయన వైశాఖశుద్ధ నవమినాడు ఇహలోక యాత్ర 
చాలించారు. 


Roe 


రాగం: కాపీ తాళం: ఆది 


బాగి బేడువె పిడియో బేగకయ్యా 
భాగవతజనప్రీయా భాగణ్ణ దాసార్య బా 


es 
3౭ 
వ 


చరణం 1: డ్విజకులాబ్దిగ పూర్ణద్విజరాజనెందెనిప 
విజయవిర్ధల దాసరొలుమె పాత్ర 
నిజమనది నిత్యదలి భుజగశయననపాద 
భజిపభాగ్యది నలివ సుజనరొళిడు ఎందు ue 


చరణం 2: _నీనె గతియెందు దీనరిగె నానెంబ 

హీనమతి కళెదు పవమానపితన 

ధ్యానగైయువ దివ్యజ్ఞాన మార్గవతోరి 

సానురాగది పొరెవ దినుసదయవారిధియె ne 
చరణం 48: మందజనసందోహమందారతరు విజత - 

కందర్ప కారుణ్యసింధు బంధో 

కందనెందరిదెన్న కుందు ఎణిసదె హృదయ - 

మందిరది శ్రీశ్యామసుందరన తోరో ॥బా॥ 


149 


రాగం: బృందావన సారంగి తాళం: (తిశ్రం 


పల్లవి; నిత్యవిడదె భజిసో కోశిగి ' 
ముత్యన కృపెయను ఫఘళిసా TED 


అను పల్లవి: సత్యవాగిభవకత్తలె ఓడిసి 
ఉత్తమ మతియను ఇత్తు పాలిసువ 


చరణం 1: యాతకె అనుమాన ఈతనె జాతరూపశయన - 
జాత దాతయతినాధ శ్రీరాయర 
(పీతి పడెద పితభ్రాతార్యారు నిజ nD 


చరణం 2: పునఃజగది జనిసి గణపతి 
అనుచరనామవ ధరిసి 
అనిలనిగమదోళ్‌ మినుగువ హరిగుణ 
మణిబెళకను గుణిజనకె తోరిదను nn 


చరణం 3: మందజాతనయన శ్యామ - 
సుందర విఠలన 
పొందుత మానవి మందిరనొలిసుత 
మందజనర దయదింద సలహువను iD 


150 


రాగం: హంసధ్వని తాళం: ఆది 


పల్లవి: శ్రీరాఘవేంద్రగురురాజ 
బారయ్య భక్తామరభూజ శ్రీ! 


చరణం 1: తుంగాతీరది పింగళతేజది 
కంగొళిసువ సన్మునిరాయ 
బంగారశయ్యజ శుభకాయ 
రంగన పదతోరయ్య ign 


చరణం 2: మంగళమహిమనె సంగీతప్రియనె 
అంగజదూరనె యతివరనె 
శృంగారవృందావన నిలయ 
డింగరపాల కవిగేయ లీ! 


చరణం 38: _ శ్రీశ్యామసుందర ప్రియదాస 
క్లేశనాశన వ్యాసార్యనతపోష 
దైశికనాధ భాసురచరిత వర - 
కాపాయభూషిత మాంపాహి nen 


151 


త్రీ తందెవేంకటేశదాసులు 


రాగం: హిందోళ 


‘i, 


శ్రీజగన్నాధదాసార్యపాదాబ్ద మధుపాయినం 
తందెశ్రీవేంకేటేశాఖ్యం నౌమి శ్రీపతి ప్రీతయే॥। 


శ తందె వేంకటేశదాసులు 1907-1982) 


శ్రీ తందె వేంకటేశదాసులు వ్యావహారికనామం రామంచంద్ర రాయలు వీరి 
వుశ్రీ Ss ఈయన చిత్రదుగ్గమందు జన్మించిరి. తందె 
పేశవికల” వీరి అంకిత నామం, ఈయన ఆషాడ బహుళ అష్టమనాడు 





రాగం: కానడ 


es 
౩8 
రి 


చరణం 1: 


చరణం 2: 


చరణం 8; 


ఛీ తందె వేంకటేశదాసుల రచన 


తాళం: [(త్రిశ్రం 


సిరిమంత్రాలయరాయరె శరణయ్య మ- 

ద్గురు రాఘవేంద్రార్యరె 

చిరముదితభూసురచకోరక 

శరమృగోదర వరకృపాకర సి! 


అనుమాన తీర్థాగమవనధిసోమ 
మౌనికులాభిరామ అనునయ(ప్రేమ 
జానకీశధ్యాన శ్రుతిసంధాన మానసధీనవత్సల TE 


కరుణిగళొళు నినగెణె నానెల్లు కాణె 
ప్రణతాభిరక్షామణ పాలిసెన్నాణె 
నిరతిశయ నిరవద్య నిర్మల 


పరమహంస ప్లహాదనంశజ i 


శ్రీసుధాసొరభవ ప్రసరణవిభవ 

వ్యాసాది రూపోద్భవ సుధీంద్ర సంభవ 

మేశతందే వేంకటేశవిర్థలన 

భాస్వదంయి కుశేశయా శ్రిత in 


153 




























.. ఉధ్షాజ్తయిడ్డైం్లద్ధ ఇంథిఉగీజక  ఆరీణ్ణి బండయాంళ్లి.... ండ్తం ఆంఖింజి or 
tsoyoganoe 

92 గీరబయాడి 2 ంక్లిత్ర See fteeooy Bseeaere uouegoe | 
g ఇణయాం?ంత్తారణ ల R590 ఇర్తొత్ధింయ్తాల్లద్ల Hoegggoe "9 
zg : a శ ౧౧ల్లుంయర్లంంద్లథ్లి క ర. L 
78 ; 9 గో CME Weg Wee ee 9 
te ర్లగ్రార్లల్లుంగ్ల(్లా 9  రంధ్లుంయ్లా 09౧౫9ర౯౦౧(౫ MORE 9S ‘Gg: 
LT « 99 ఏక ౦౭ ఖం « : BSE ఇ 
977 Rhee ల 2g eg Geese ogenua Daye ర 
08 అల్లంల్లల్లంర్ల(్లా gy Raftacte ౧9య్లియిర్లంంగ్ల( YOASRER RS ౭ 
sg 9g ల ఇంట్ల 0ర్లాయరంణం Rouge 7 






కలరా ఆం0౭5౧ ఉలణఆబిళలాంయి 











54 


1 








tL 
£11 
Rs 
9౮61 
701 
96 
061 
ct 
Ge 
శాం 


99 


mes 
CER) 
౧9౮౭౧౦౧౪ 
$reg 
౧99 
cqgqqoQE 


carps 
fhe RE FE 


CQEQNOQE 
CAE Cy 
GQRG song 
R28 Gage 
Yonge 
'ఆయ౨0ర్ఫా 





CAG gE 


రాం 
రాయ్గాజయ్లై 


గయ 


లారా 
భయం 
న. 
జల్ల 
Agog 
Gey 
ఆంఖ్లంపైంం్లి 
౪9జిళ్తాంల్త 


౯(జింలి 
6౧య్లయర్లిణంర్లల్లు 
ogee 
nan 
angQnQE 
అల్లగ్రజ్షణైంయుల్ల 
cagpeagface 
QQ 
(౧99 
HRN 


౧౧యల్ల్హుయరంణం్తి 


వరం 
౦ర్టంంవర్థుంంవ 
ఇపోరింంరం 
Beg nog 
రంంంల్లంటల్ల బ్రంక్ల 
౦జకీ8ిక్ల 
ggege 9౧౯ 
nuns 
కంర్లయిల్థంూ 
gouge fore 
pre 
weno? 


wore 











155 








౧౯౮౯ఖ్జి 
9 ఇణంయ్లాంంట్లాల్లల్లు 





Lp ౧ర్లిర్లల్లంర్ల(్లు 
£6 CAE 
07 SQERROQE 
I ౧9౭ 
sot ౧ం౮లిమద్మిణ 
99 ౧ర్లంథంణం 
69 CQEANOQE 
9 ౧ర్ల(్రిర్లల్లంర్ల( 
6౭1 SE 


e1 feos fag Ha 
9:1 ర్లుల్లియిణల్లర్లుడ్రణ 








ge 


omg} 
౦g)! 
రణ 
ge 





క్ల gen 
ఆ9జేయ్లండ రణం 
Roaaregls GNA E 
౦క్లియిల్లున GME 
Vogee seamo(te  cngmQgoQE 
జంగిలి ౧9౯9 
AD cnn 
OtRyace ౧౧య్లియంధంణం 
భకక 9య్లయింలంర్లట్ల 
SCARY ంర్లంయిల్లల్లంర్ల్లి 
జమకిల్లలం. కాయిరిరిణంణంత్తా 
95 0౧౮౦౦౦భోణ 


ssdongg ర్లర్లియిణల్లుర్లుడ్రణ 


guog 

$౭ 

ogyocgoe 
ఎంంయాంర్ణార రం 
జం౦ర్జిరారంణ 
sg 
CONRAN LE SY 
29oQRg 
SERINE 
షంళ్థంబ్లల్లదయ్లా 
Ssoyog genps 
స్టెంైయ్యా+ండ్రియ 
ఖొంధాంయింంంర/ంయ్లంంయి 






6 






5 






1 

































౧౭9ఆ6బద్యు/ఆ96/ 
ago g 


c9EQROQE 
c2EQNQE 
౧ల్లం్రర్లణంల 
౧ర్లం౮౦౪౮ 2౯ @ 
ఇ౧౮౧క్లంజసొజణి 
౧ల్లం్రర్లణంల్ల(్ల 
ర. 
REE 

cE RYyee 
౧౯౮99౦౧( 
౧9౮బముు/ఇ096+ 

Seog cE 


YoQERRano(te 
Pea 

ఆండ్ర 
శ్రింథిాగర్ర 
gogo 
execs 
౦౧౭ 
ఇలణమింల్ల 

Gan 

౦క్లయిళ్లొను 

జండల్తి 
YogaeRnano(fe 
డరలైెం్లణ 





orm TTT నాం! 
09 
“67 
‘gy 
‘LP 
9 
‘gp 
PP 
‘gp 
Ty 
IP 
‘OF 
68 
‘ge 
LE 


cagopeeyegy 
Rng, 
yngQnoQE 
RRQ OQE 
aNnQROQE 
౧ణయ్లయిర్లాడై Grp 
yong RRA 
౧ర౮్రర్జలంర్ల(్ల 
0౧య్లుంయ౨లషద్యు/?2 
(౧౫0 
RNa 
cng 


aganganyseg 


ఆ. 
oneee 
nye 
9(ింఆలంంయి 
కఇభాయిషాఆయి 
ne ౯౮౦౪ 
ఇరా 
tesgocegg 
ఇంక్లక్టణిలై 
రం 
rr 
కలయో 
పాయా రంల 
ఎ౦602 రుయా 














157 





S2EQNONE 
cE 
anooyete @ 
agg 
౧౯౮౫సలై6్లూ 
౧9౭౮౪౬౦ 
౧౯౮౪౦9 
AER 
cQEQNOQE 
CAEQNOQE 
Ere 
అల్లం్రబ్లరెదంణం6॥ 
cee 
CQEANOQE 


0ఇఇ్చింణ 


feos ౧౫ 


9g 


ge 
ge 
ge 
gy 
ge 
gy 
౦క్లుజ్రి 


gs yoge gga: 





ంం20ర2ఆ 
gogg 
గ 

YOR Oa 
Agog 
crs 
GRY 
౭౦౧౯ 
౪9262౦0 
ఇంథ్రణసిజుల్ల 
SGWRyan 
AOI 
99a 


nN 
cgegsP 
0౧య్లయిర్లల్లంయ్లుయాక 
౧౧గ్నులధంణం 
cgggtpes 

(౪) కో 
గం 
౧0౧౧౧౦౨942 
ODE 
౧౯౮౯౧౯ 
౧౧య్లియం్లంంం( 
Segre 
cgay 
cgay 


gang 


Gliese sy రం 
కైరాణై'ఆయా 

వప ఉయ్లత్రియ్యాలై 
ర్లంలైంయ్లాంయ్లుిం206 
క్లీస్లిలంణ 
ఇదయాజ్యట్యంరా రడ 
ese feo 
ee ce 
ee Ga 
Regan 
gogeag 
ఆగర 











58 


1 


కంట్ల cE 


౧లం్రలమమ్రు/ణ 
యం... 
egeanoQE 
cqEanyreny) 
RRO? 
cQEQNOQE 
CAE 
nso 
GQERaarge 

foe eR ₹4& 


QE E UO 
ర్లం్రలిమము/ణ 


ంణక్టంఆ 


CAGRNOQE 


gm 


OBR GaNgOg 
99s gan 
ఢ్రణ్గథ్లాండ్ల 
$e 
9s 
జీల 
శ్యావండ్యూ 
మ. 
ఇఖంఇర్ధదింల 
౦౧౩్జ్రట? 


యయ 


GeoQRg. 
OGQRNQgOR 





quo? 
(౧య్లయిళిమంు/ణ 
came 
(౧య్లయిర్లణంర్లి 
౧య్లయిళ్లమద్ప/2యం/ 
Raga 
(౧29909 
RNR 
౧౧య్లయలల్లంజైసులణి 
09య్లలిధియ్లాంై 
cage 
CORAM 
giuege 
gn Hanyse 


RYyPOpcRa 
gadeyoQ 

Raa tgang 
tee 
ealtece 
ogyogoayoo 
uagocggyocg 
యంత 
లైణంస్రైయ్రైయ్యాల్లి 


అసం 2A 
ఇ929)౦లైయియ్యం్రియో 


ఫర 
eats] 





కండ్ల 








59 


1 





రఐ౦య్లుర్లాష్థి 
89 ౧ర్లిగ్రర్లణంద్ల( 
661 Yayo) 
| 99 sere 
61 Seems 
0౯ ౧ర్ల(2దైర్లాల్ల 
06 ఉర్లిర్భ్య 
LG fi 
gg CQEQNOQE 
07 ధాిభాయంయ్లా 
Tet Begg 
08 (2జి రండు 
“౪0% “ఇల్ల 


FG 


oe 


9 
9 
9g) 
Is) 
ge'nEg) 
neg! 
ప్రణ 
9 
రణ 
9 
9g 
ge 





Cyog nage Nop 

భక 09ల్లమింంంర్లటి... 260 ఇర ధయాగడ్థి 
భక్షణ (తారల్లా బ్లర్దయం్రరీం (9g. 
OSE En Jey $)౦జైంయిం0ం/థై 9% 
శృిపింయా ORM POQE GROG ceaqg 


జూ (౧ణంర్రయా eaggcegg 
YOR Gc Rt Qegg 
gang CORLEY 20g Rong 


నడక (౧ర్హణరిలంల్లడా ,బ్రయ్లాంంల్లూణల్లందై 
౪౦౧8 grantee  cgngogE ఇఏాడైజయాంగకండు 


౪9జెఇంబ్లణ ౧౫౫60ల్తటి రంల్హాలయింటల్లై 
goggog ప్రయాణి స్తితాణణింయా safe 

2% 0౧య్లయిల్లల్లుల్ల రావణం 

Roars RANE BYE 








0 





6 





1 








౧9౮99౦౭౫ 
౧౯౮9ఇ౦౧౫ 
౧౯౮99౦౧4 
౧౯౮99౦౧ 
QE 
౧9౮౫2రల్లండైైలంల్ల 
రా. 
౧ర్ల(౯౯౦౧(్ల 
fhegg 
ఆయా 





జ 

Roa 
ఆరిజేణాం 
(2౦ 

లయ 

ఖం 
egg 
yoqae బయం 
gies 

yep 


౧౧ల్లయిర్లలంర్లథి 
౧౧య్మయంంంణం 
౧౯(౩ణక్లంజలంల 
౧౧య్మింలిగంాఅయర 
anya 


౧ల్మవిర్లల్లంర్లిట్లా 


దాద్రి [ింంణంతా 


౧౧య్యయత్రణంర్థాల్లా 





ggog Seo 
యగదుషార్రంయ్య 
AEE 9006౯ 
్రర్గయ్లూర్లల్లంల్లు 
teoog 
9౦౧ఆ౨౨)౦య్లాంం 
Gece 
ండ్ర్మంయంణడ్థి జులు 
ఇంరివాల్‌2 లః 
౧కర్ల 


Raman 











1 


6 


1 


మోహన 
వరదేశవిఠల కళ్యాణి 
గురుజగన్నాధదాసులు చక్రవాకం 
గోపాలదాసులు ఆరభి 


మోహనదాసులు శహన 
అభినవజనార్హనవిఠల చంద్రకోస్‌ 
జగన్నాధదాసులు కేదార్‌ 


వాదిరాజులు ఆరభి 

మహీపతిదాసులు పున్నాగవరాళి 
హరపనహళ్ళిభీనువ్వ భీంప్టాస్‌ 124 
శ్రీదవిళల మి(శ్రభీంప్లాన్‌ 114 
శ్రీదవిఠల మి శ్రభీంప్టాస్‌ 11 
వ్యాసతత్వజ్ఞతీర్ణులు సింహేంద్రమద్యమం 24 
పుళందరదాసులు కళ్యాణి 26 
రాఘవేంద్రతీర్ణులు చక్రవాకం 21 
అసి గ్యాళ్ళుగోవిందదాసులు మిశ్రహంసధ్వని 142 
కనకదాసులు షణ్ముఖ'ప్రేయ 65 
హెళెవనెకట్టెగిరియమ్మ మోహన 75 
శ్యామసుందరధాసులు హంసానంది 147 
తందెవెంకటేశవిఠల హిందోళ 
శ్రీపాదరాయలు కళ్యాణి 
ద్యాసయతీంద్రాయ వ్యాసరాయ భైరవి 

ఘవేంద్ర పాదాబ  కమలేశవిఠల ఆనందభైరవి 

0 మొదల్‌కల్‌శేషషదాసులు భూపాలం 
ప్రసన్నవెంకటదాసులు కేదార్‌ 

( ససీతామూలరామాళ్ళ నరహరితీర్ణులు భూపాలం 


ళ్‌ 
o 


a (ar 
£2 


గ్‌ 


EE 


(te Ga (oe Ge (ar 
q 
ల 
| 


లి 
ut 





162 


నన మున నానా నామా! 
రచయితల సూచిక 


1. అభినవజనార్థనవిఠల 


సంఖ్య కీర్తన అంకితనామం గ త్ర 


ర్త రాగం తాళం 
1. కాయోగురురాఘవేం[ద్ర అభినవజనార్ధన మిశ్రచంద్రకోస్‌ ఆది 


2. అసిగ్యాళు గోవిందదాసులు 


1. భారతీశభవరోగవ సిరిగోవిందవిళల శివరంజని త్రిశ్రం 


8. కనకదాసులు 


1. ఈశనిన్న బాడదాదికేశవ కానడ 
2. వరవకొడు సిరికాగినైలెయాదికేశవ మి(శ్రకానడ 


4. కమలేశవిఠల 


1. కరదరె బరబారదె కమలేశ విఠల ఖమాస్‌ 
2. శరణర సురభూజ టే - హంసానంది 





5. గురుజగన్నాధదాసులు 


తూగీరేరాయరా గురుజగన్నాధవిఠల ఆనందభైరవి 
. నిన్ననంబిదె మోహన 

నీలకంధరా మి[శ్రహిందోళ 
. మూషికవాహన మిశ్రకానడ 

శరణు శ్రీగురురాఘవేంద్రగె చక్రవాకం 
స్వస్తిశ్రీ జయమంగళ ర మధ్యమావతి 
3 స్వామిలాలి కొనడ 


6. గోపాలదాసులు 


_1. ఎన్నభిన్నపకేళొ గోపాలవిఠల హంసానంది 
2. జయనరసింహకాయో స చక్రవాకం 








163 















రచయితల సూచిక 






1. అభినవజనార్ధనవిఠల 












రాగం తాళం 





సంఖ్య కీర్తన అంకితనామం 
' 1 కాయోగురురాఘవేంద్ర అభినవజనార్ధన మిశ్రచంద్రకోస్‌ ఆది 






2. అసిగ్యాళు గోవిందదాసులు 















1. భారతీశభవరోగవ సిరిగోవిందవిళల శివరంజని తిశ్రం 


8. కనకదాసులు 









. ఈశనిన్న బాడదాదికేశవ కానడ 
2. వరవకొడు సిరికాగినెలెయాదికేశవ మిశ్రకానడ త్రిశ్రం 












4. కమలేశవిఠల 











1. కరదరె బరబారదె కమలేశ విఠల ఖమాస్‌ ఆది 
. శరణర సురభూజ : హంసానంది 











ర్‌. గురుజగన్నాధదాసులు 
















1. తూగీరేరాయరా గురుజగన్నాధవిఠల ఆనందభైరవి (త్రిశ్రం 
2. నిన్ననంబిదె స్‌ . మోహన ఆది 
3. నీలకంధరా : మి శ్రహిందోళ J 

4. మూషికవాహన స మి(శ్రకానడ ఆది 
5. శరణుశ్రీగురురాఘవేంద్రగె క చక్రవాకం త్రిపుట 
6. స్వస్తి శ్రీజయమంగళ వ మధ్యమావతి . (త్రిశ్రం 
7. స్వామిలాలి అ కానడ Cee 

| 6. గోషాలదాసులు 
1 ఎన్నభిన్నపకేళొ గోపాలవిఠల హంసానంది అది 











| 2. జయనరసింహకాయో న చక్రవాకం ఆది | 


164 








సంఖ్య కీర్తన అంకితనామం రాగం 


3. 


మంగళం మంగళం స శహన 


4. పొరనమ శ్ర స్వామి 2 శివరంజని 


5. 


విజయపు ఆరింద [5 కేదార్‌ 


7. నరహరితీర్థులు 


= ఇంతు మరుళాదెను నరహరి-రఘుపతి. హిందోళ 
._ తిళకోనిన్నోళగె రఘుకుల తిలక సింధుభైరవి 


8. జగన్నాధదాసులు 


. కండెపండరిరాయన _ జగన్నాధవిఠల పహాడి 

. గోపొలదాసరాయ హిందోళ 
. దాసరాయ కాపీ 

. ధన్యనాదెను ధిల్లంగ్‌ 

. నీచనల్లవై కానడ 

. బారో రాఘవేంద్ర బారో శంకరాభరణం 
. రోగహరనె దర్జారీకానడ 


9, తందెవేంకటేశ విఠలదాసులు 


. సిరిమంత్రాలయ తందెవేంకటేశనిఠల కానడ 


10. ప్రసన్న వెంకటదాసులు 


. దేవబారో ప్రసన్నవెంకట మధ్యమావతి 
. మంగళమందిరగె న దర్భారీకానడ 


11. ప్రాణేశ విఠల 


. కాయెనిన్న ప్రాణేశవిఠల 


165 


నను 
తాళం 


త్రిశ్రం 
ఆది 
ఆది 


ఆది 
త్రిపుట 
త్రిశ్రం 
త్రిశ్రం 
త్రిశ్రం 

ఆది 

ఆది 














ది ర రాలా బా లై సై పా 


గా mM el pat పైన టాన్‌ A hd బాడీ పాత బావ బైన 
సప్త పై స ప్రక క క [క క నివ నస ణే ౪ 


అంకితనామం 


12. పురందరదాసులు 


అళువుదేతకోరంగ పురందరవిళల మోహన 
ఇదుభాగ్యవిదుభాగ్య కాపీ 
ఇన్నుదయబారదె కాపీ 


. ఇదు ఏనంగ హంసానంది 


ఏళయ్యబెళగాయితు రాగమాలిక 
ఓడిబారయ్య మోహన 
కళ్యాణం మోహన 
కాయలారెనో మోహన 
కూసినకండీర్యా పురందరవిళల మోహన 


. గజవదన & కళ్యాణి 

. జయజానకీకాంత : బృందావన సారంగి 

. జయమంగళం మి(శ్రమోహన ఖండం 
. దయమాడో రంగ బృందావనసారంగి ఆది 

. దేవకికంద ధర్మావతి ఆది 
+ దేవబందనమ్మ భూపాలం ఆది 
. నా నిన్న మనకె బారెనో ద్విజావంతి ఆది 
. నారాయణ ఎన్నిరో ద్విజావంతి ఆది 
. నారాయణనిన్ననామద కానడ 

| నిన్ననోడిధన్యనాదెనో బృందావన సారంగి 

. పాలిసె ఎన్నను షణ్ముఖప్రియ 

. బారయ్య వేంకటరమణ బహుదారి తిశ్రం | 
. ముఖ్యప్రాణ హిందోళ ఆది 
. రంగబారో మిశ్రమధ్యమావతి ఆది 
| లాలిలాలినమ్మ శంకరాభరణం ఆది 








25. లాలిసిదళు మగనా పురందరవిఠల బృందావనసారంగి ఆది 
26. వేంకటరమణనె బారో » బృందానవసారంగి ఆది 
27. వేంకటేశదయమాడో రాగమాలిక ఆది 
28. శరణు వేంకటరమణ హిందోళ (త్రిపుట, అది 
29, శరణుసిద్దవినాయక మి(శ్రఅరాణా త్రిపుట 
30. శ్రీనివాస నీనెపాలిసో కళ్యాణీ ఆది 
31. స్మరిసొసర్వదహరియ బృందావనసారంగి ఆది 
32. సుందమూరుతి పురందరవిళఠల సింధుభైరవి ఆది 
33. హరియనెనెయద హిందోళ ఆది 
34. హిందిల్లా స్వామి కళ్యాణి 

35. హువ్వ చెండాడిదనే కళ్యాణి 





18. మహీపతిదాసులు 


. కాయోకాయో పురందరవిఠల మి(శ్రభైరవి 
. శ్రీరామారామా (| బేహాగ్‌ 


14. మధ్వేశవిఠల 
. బందానురాఘవేంద్ర మరధ్వే విఠల 
15. మోహనదాసు 


. మారుతనకాయె 'మోహనవిఠల భూపాలం 





. మొదల్‌కల్‌ శేషదాసులు 


. నంబిదెనిన్నపాద శ్రీగురువిజయవిళల హంసానంది 








167 





అంకితనామం 






17. రాఘవేంద్రతీర్ణులు 





ఎనగె దీరవేణు గోపాల షణ్ముఖప్రియ ఆది 






18. వరదేశవిఠల 





లి సెన్సనుపవమానరాణి వరదేశవిఠల భైరవి 






19. వాదిరాజులు 










1 దొరియెతోరోగోపాల హయవదన మిశ్రచక్రవాకం ఆది 
2 ముద్దుముఖదాతనమ్మ 2 కళ్యాణి (త్రిశం 






ష్‌ కళ్యాణి త్రిపుట 


నా 
త్రై 
క 






4 వేణునాదప్రియ i ఆనందభైరవి ఆది 





20. వ్యాసతత్వజ్ఞతీర్థులు 








1. బందకృష్ణ వాసుదేవవిళల పహాడి ఆది 

| 21. వ్యాసరాయలు 

ప్‌ కడగోల సిరికృష్ణ కృష్ణ, శ్రీకృష్ణ కళ్యాణి త్రిశ్రం 
' 2. మహిమెసాలదె జ కానడ ఆది 












|| 3. కాళింగనామెక ఖ్‌ త్రిపుట 






22. విజయవిఠల 









విజయవిఠల వలజి ఆది 







ఖో ణం న Ne జే 

2 ఉద్దరిసువదుఎన్న సింధుభైరవి ఆది 
3. గురుపురందర భాగేశ్వరి త్రిపుట 

వే భకుతిసుఖవోరంగ అ హంసానంది (త్రిశ్రం 

5. రాఘవేంద్రగురు స పంతువరాళి ఆది 









ఆది 








ముల్తానీ 





168 









అంకితనామం 


28. శ్రీకరవిఠల 






.1 బారోగురురాజ శ్రీకరవిఠల వసంత ఆది 





24. శ్రీపాదరాయలు 









1. పోపుహోగోణబారో రంగవిఠల రాగమాలిక ఆది 










25. శ్రీదవిఠల 


1 జయజనకజాపతే శ్రీదవిళల ధిల్లంగ్‌ ఆది 
2. తంగినీకేళిద్యా భ్‌ దేష్‌ ఆది 


26. శ్యామసుందరదాసు 





1. నిత్యబిడదె శ్రీవ్యామసుందర హం త్రిశం 
2. బాగిబేడువే న కాపీ ఆదీ 


. శ్రీరాఘవేం[ద్ర 


ర 
లొ 
౭3 









27. హెళెవనకట్టెగరియమ్మ 


1. ఇంధవగ్ద్యాంగె హెళేవనకట్టెరంగ మోహన త్రిశ్రం 








28. హరవనహళ్శిబీమవ్వ 

1. అంగళదొళగడబారయ్య భీమేశకృష్ణ కేదార్‌ ఆది 
2. ఆపోషనవహాకె 2 మి(శ్రఅఠాణా 

3. కండుహిగ్గిదళె కాపీ త్రిశ్రం 
4 కొళలూదో క మిశ్ర కళ్యాణి (త్రిశ్రం 
5. పంఢరపురవాస i రాగమాలిక ఆది 
6. వ్యర్హవాగ్వదో ఓ హంసానంది ఆది 
7. సజ్జనర సంగనీడో టై కళ్యాణి ఆది 


169 





| హరపనహళ్ళిభీమవ్వ 
2. శరణుసిద్ధివినాయక పురందరదాసులు 


. ఆనందభైరవి 








తూగీరేరాయరా 
వేణునాద ప్రియ వాదిరాజులు 





8. కళ్యాణి 





1. కడగోల వ్యాసరాయలు 

2. కొళలూదో రంగయ్య హరపనహళ్ళి భీమవ్వ 
3. గజవదనబేడువే పురందరదాసులు 

4. ముద్దుముఖదాతనమ్మ డ వాదిరాజులు 

5. శరణు శరణు వాదిరాజులు 

6. శ్రీనివాసనీనెపాలిసో పురందరదాసులు 

7. సజ్ఞనరసంగనీడో హరపనహళ్ళిభీమవ్వ 
8. _ హిందిల్లాచెస్వామి పురందరదాసులు 

9. హువ్వ చెండాడిద పురందరదాసులు 





4. కానడ / దర్చారీ కానడ 









ఈశనిన్న కనకదాసులు 
3 కాళింగనామెట్టి వ్యాసరాయలు 
8. నారాయణనిన్న నామద పురందరదాసులు 
స్మరణెయ 
4 నీచనల్లవె జగన్నాధదాసులు 








170 


గురుజగన్నాధదాసులు 









త్రిభ్రం,ఆది 
త్రిపుట 






(త్రిభ్రం 
ఆది 


త్రిశ్రం 
త్రిశ్రం 
ఆది 
త్రిశ్రం 
తిపుట 
ఆది 
ఆది 
త్రిశ్రం 
త్రిశ్రం 





త్రిశం 
ఆది 
ఆది 


త్రిశ్రం 


సన్తి లీ 

















ర. మంగళమందిరగె 'ప్రసన్నవెంకటదాసులు ఆది 
6. మూషికవాహన గురుజగన్నాధదాసులు ఆది 
7. రోగహరనె జగన్నాధదాసులు ఆది 
8. వరవకొడు కనకదాసులు (తిశం 
9. స్వామిలాలి గురుజగన్నాధదాసు (తిశం 
10. సిరిమంత్రాలయ తందెవేంకటేవిఠల (తిశం 








దాసులు 






ర్‌. కాపీ 















1. ఇదుభాగ్యవిదుభాగ్య పురందరదాసులు ఆది 
2. ఇన్చుదయబారదె క ఆది 
8,  కండుహిగ్గిదళె హపరనహళ్ళిభీమవ్వ త్రిశ్రం 
4. దానరాయ జగన్నాధదాసులు త్రిశం 
ర. బాగిబేడువె శ్యామసుందరదాసులు ఆది 
6. మమిమసాలదె వ్యాసరాయలు త్రిపుట 





6. కేదార్‌ 


అంగళ దొళగాడ హరపనహళ్ళిభీమవ్వ ఆది 
విజయవు ఆరింద గోపాలదాసులు ఆది 












7. ఖమాన్‌ 







కమలేశ విఠలదాసులు 





కరదరె బరబారదె 





8. చక్రవాకం 





1. జయనరసింహకాయో  గోపాలదాసులు ఆది 
2. దారియెతోరో వాదిరాజులు ఆది 
3. శరణు శ్రీగురురాఘవేంద్ర గురుజగన్నాధదాసులు (తిశ్రం 


171 



















9. చంద్రకోన్‌ 


1. కాయోగుణరాఘవేంద్ర అభినవజనార్ధనవిఠతల 







10. ఢిల్లంగ్‌ 
,.  జయజనక శ్రీదవిఠల 
2. ధన్యనాదెనో జగన్నాధదాసులు 
11. దేష్‌ 
1. తంగెనీ శ్రీదవిఠల 








12. ధర్మావతి 


1. దేవకికంద పురందరదాసులు 








19. ద్విజావంతి 


నానిన్నమనెక పురందరదాసులు 
నారాయణఎన్నిరో పురందరదానులు 





14. పహాడి 






కండెపండరిరాయ జగన్నాధదాసు 






2. బందకృష్ణ వ్యాసతత్యజ్ఞతీర్థులు 
15. పంతువరాళి 
1 రాఘవేంద్రగురు విజయదాసులు 








16. బహుదారి 





1. బారయ్యవేంకటరమణ పురందరదాసులు 





17. బృందావనసారంగి 
LL జయజానకీకాంత పురందరదాసులు 








172 








ఆది 
(తిశం 


ది 










అది 






ఆదీ 


ఆది 


ది 
ఆది 


Wo 


Bo 


అది 























నయమాడోరంగ 
నిన్ననోడి 
వేంకటరమణనెబరో 
స్మరిసొసర్వదహరియ 


18. భాగేశ్వరి 


గురుపురందర విజయదాసులు 


19. భూపాలం 
దేవబందనమ్మ పురందరదాసులు 
0. ఖైరవి 


కాయోకాయో మహీపతిదాసులు 
పొలిసెన్నను 
వవమానరాణి 


శ్రీరామరామ 


దేవబారో ప్రసన్నవెంకటదాసులు 
రంగబారో పురందరదాసులు 
స్వస్తిశ్రీ జయమంగళం  గురుజగన్నాధదాసులు 


23. మోహన 


అళువు దేవతకోరంగ  పురందరదాసులు 
ఇంధవగ్ద్యాంగె హెళెవనకట్టె గిరియమ్మ 


కళ్యాణం పురందరదాసులు 








173 








కాయలారెనో 70 ఆది 







5. కాయెనిన్న ప్రాణేశవిఠల తైశం 
16& జయమంగళం పురందరదాసులు ఖండం 
7. నిన్ననంబిదె గురుజగన్నాధదాసులు ఆది 
' 8. లాలిసిదళు పురందరదాసులు ఆది 





25. ముల్తానీ 






సేరిదెనిన్న విజయదాసులు ఆది 








26. వలజి 






అడిగళిగొండిపె విజయదాసులు 








27. వసంత 





we బారో గురురాజ శ్రీకరవిఠల "అది 





౨8. శహనా 





మంగళం మంగళం గోపాలదాసులు 






29. శంకరాభరణం 






1 బారో రాఘవేంద్ర బారో జగన్నాధదాసులు ఆది 
లాలినమ్మ పురందరదాసులు ఆది 






30. శివరంజని 











పొరెనమ్మస్వామి గోపాలదాసులు ఆది 
2. భారతీశ అసిగ్వాళు తిశ్రం 
గోవిందదానులు 









31. షణ్ముఖప్రియ 


ఇందు ఎనగె గోవింద రాఘవేంద్రతీర్థులు ఆది 
2. పాలిసెఎన్నను 





పురందరదాసులు 





174 





. 82. సింధుఖైరవి 


ఉర్ధరిసువదుఎన్న విజయదాసులు 
సుందరమూరుతి పురందరదాసులు 
తిళికో నరహరితీర్ణులు 


33. హంసానంది 


ఇదుఏనంగ పురందరదాసులు 
ఎన్నభిన్నపకేళో గోపాలదాసులు 
నంబిదెనిన్నపాద మొదల్‌కల్‌శేషదాసులు 
భకుతి సుఖవోరంగ విజయదాసులు 
వ్యర్థవాగ్వదో హరపనహళ్ళిబీమవ్వ 
శరణరసురభూజ కమలేశవిఠలదాసులు 





34. హిందోళ 


ఇంతుమరుళాదెను నరహరితీర్థులు ఆది 
ఓడిబారయ్య పురందరదాసులు ఆది 
గోపాలదాసరాయ జగన్నాధదాసులు త్రిపుట 
నీలకంధరా గురుజగన్నాధదాసులు ఆది . 
బందానురాఘవేంద్ర _ మధ్వేశవిఠల త్రిశం, మధ్వేశవిఠల | 
ముఖ్యప్రాణ పురందరదాసులు ఆది 
శరణువేంకటరమణ జా త్రివుట, ఆది 
హరియనెనెయద ఆది 


hs 
2. 
3. 
4. 
ద్‌. 
6. 
if: 
రి. 


35. హంసధ్వని 


నిత్యబిదదె శ్యామసుందరదాసులు తిం 
శ్రీరాఘవేంద్ర ఆం ఆది 





175 


10. 


1. 


12. 


ఉపయుక్తగ్రంధ సూచిక (తెలుగు) 


అమరశ్రీ: “మంత్రాలయ మవాత్యము”, మంత్రాలయం (ఆం.(ప్ర,) 
చంద్రికాబుక్‌స్టాల్‌ 1978. 

గంగప్ప: “పురందరదాసు” తిరుమల తిరుపతిదేవస్థానం, 1993 (71D 
Religions Publications Series No. 369) 

మురళి: “కన్నడసాహిత్య చరిత్ర” న్యూఢిల్లి, సాహిత్య అకాడమి, 1978, 
రాఘవేంద్రదాస: “శ్రీశ్రీశ్రీ మంత్రాలయ ప్రభు చరితము” హైదరాబాద్‌, 
జయరాఘవేంద్రసంస్థ, 1982 

రాఘవేంద్రరావు ఎ. : “దాసకీర్తన రత్నావళి” (కన్నడ హరిదాసుల కీర్తనలు) 
విశాఖపట్టణం, మధ్వసంఘము, 1994 

రామకృష్ణ శర్మ గడియారం: “కన్నడసాహిత్య సౌరభం”, సికింద్రాబాద్‌, 
యువభారత సాహితి సంస్కృతిక సంస్థ. 1981 

రామారావు, జమ్మి; “మధ్వదర్శిని”, మధ్వమరాదీశుల జీవిత వృత్తాంతము” 
రాజమండ్రి యంగ్‌మెన్స్‌ మధ్వ అసోసియేషన్‌, 1987. 

లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి: “అభిలభారతకవయి([తులు” హైదరాభాద్‌, సాహిత్య 
అకాడమి, 1965 

వీరయ్య, గాజుల (౧ “శ్రీ మంత్రాలయ మహత్యం, శ్రీరాఘవేంద్రగురు జీవిత 
చరిత్ర”. హుబ్లి ఎ. ఎం.కరడి & సన్స్‌. 1986. 

వేంకటేశ్వర్లు, పుల్లాబొట్ల: “భక్తకవి పుంగవులు” (సాహిత్య విమర్శనాత్మక జీవిత 
చరిత్రలు) ఖమ్మం, విజ్ఞాన ప్రవంతి, 11వ కుసుమం, 1981. 
వేంకటేశ్వర్లు, బులుసు,: “మహర్షుల జీవిత చరిత్రలు” తిరుపతి “౫౧, 1967. 
శ్రీరాములు, రావినూతల: “దాళ్షిజాత్యభక్తులు”, అనంతవురం, 
శ్రీరమణసత్సంగం, 1964. 


176 


18. 


14. 


సర్వోత్తమన్‌, కె; “అన్నమయ్య శ్రీపాదరాయలు” తిరుపతి, పారిజాత ప్రచురణలు, 


1982. 
సూర్యనారాయణరావు, వక్కంతం: “కర్ణాటక హరిదాస పంచకం”, తిరుపతి, 
సార్వభౌమ పబ్లికేషన్స్‌, 1983. 

DASA SAHITYA PROJECT 

దాససాహిత్య ప్రాజెక్టు ప్రచురణలు 

==: శ్రీ ప్రసన్న వెంకటదాస విరచిత శ్రీనివాస సంకీర్తనలు, తిరుపతి, 
దాససాహిత్య ప్రాజెక్టు, 1986. 
--; “గోపాలదాసులు”. TTD దాస సాహిత్య ప్రాజెక్టు 
(TTD Religions Series Publication Series 274) 


==: “శ్రీపాదరాయలు” 
(TTD Religions Series Publication Series 275) 


ARTICLES 
నాగరాజు. యన్‌. : “శ్రీవేంకటేశ్వరునిదాసు - విజయదాసు “సప్తగిరి” 
(TTD Monthly), September, 1995, P 41-44. 


శ్రీనివాసులు శెట్టి, కె.: “అన్నమయ్య - పురందరదాసు” సప్తగిరి TTD (Monthly 


* April), 1997. 


సర్వోత్తమరావు కె : “శ్రీనివాసుని కీర్తించిన కన్నడ హరిదాసులు సప్తగిరి, 
(TTD Monthly), October 1997. 


BOOKS ENGLISH 


Dasa Sahitya Project : Karnataka Haridasa (In Kannada, Telugu, Hindi 
and English), Tirupathi, TTD Dasa Sahitya Project, 1975. (Dasa Sahitya 
Project Series No 17) (TTD Religins Publication Series 199) 


Dasa Sahitya Project : "Sri Vysarayalu". Tirupathi, Dasa Sahitya 
Project, TTD 1983. 12P (TTD Regiligion Publication Series No 143) 


177 


మై 


ARTICLES 
Gokulanath : Haridasas and Bhakti Movement. Saptagiri, (English) 
February 1998. P 10-13. 


Rama Charya Adya : "The deveotional services of Haridasas of 
Thimmappa" "Saptagiri" June, 1996. P 26-27. (Vol. mmvii No.6) 


(కన్నడ) BOOKS 
గుడి, ఆర్‌.జి. : దాససాహిత్య :॥ ఒండు సిద్ధాంతిక అధ్యయన : ఆధోని, 
శ్రీనిధి ప్రకాశన, 1994. 366 P 
PHaridasa Ratnam, Gopalaratnam : 
శ్రీహరి భజన పద్ధతి ౪౦1. । &॥ 
భజన చంద్రిక 
దాససాహిత్య ప్రాజెక్టు : శ్రీపురందరదాస దింద రచిసల్పట్టు శ్రీ శ్రీనివాస 
హాడుగళు, 1981 
దాససాహిత్య. ప్రాజెక్టు : గురుజగన్నాధ దాసగళు కృతి, 1985 
శ్రీదవిఠల దాసరకృతిగళు, 1997 


దాసతత్వ (ప్రకాశికె. 1995. 


ARTICLES (Kanada) 


రామశేషన్‌, యన్‌.కె. ; “శ్రీనరహిరతీర్ధరు” “సప్తగిరి” ఆగస్టు, 1987. 


178 














(gags! ganar 


oo 


a 
tgs Fn) 





Won mgs Ge nan 






Fh 
వ... oes CIT 

























AOE ONE Ceres 
npn ము R$ 
GRA "DE గళ 
“లాం పదులు 'యతల్గాిల్నాం 
నా ణ్‌ 
ong) mpg 
f a 
డ్డ ఇర్గాంర్లా of gna OANA COTO § ! 
Ge goyen | SRE cod pag నన ౮. 
AOR anda CR NOR ‘gam nag | (Roayoggln) ఎడం 


Cal 
ggos'ap : cg on TE 












Saacarniprn meme 














రజక ఇరా 7 emt (గాణ (80౪1-7071) 
OQGHoR re (జణాయియొ్గం) 
(egpoy} gowg) Shy "1 జంయ్లాంద్రబణి RHE లో ¥ 








my 
gga guglog mone 





బ్ఞాంధ్లాణంి 





‘ERE . 





gang agora క ఇ్యజ-09౭0 
వి grag యహ్లాయలుయి ఇంగొరాంజ్యంిజై "5 (పజ) 









ogo p90 కారం " గిది owns 






(porsgjonGlye 
ogame 
MED 






79 


1 








“య్లా॥ంల్ల 
9061 ‘ET Gen 















asyaqgee ‘gan 
‘Grae ‘Sion 1% ‘Hon 
తాజంయ్ల "ంయీఐల్లాయ్లా రానంది 





















Ew 
[దాతల 


gay me 
a ర 


ల్లు ఇల్లాలి 


(6090 GRE 
Fe నం... 


కంల 








వ 


అడడ ఇండి ఆం 2 
L1 vee Daag ‘agony: 


రవాణ 'రంద్రతగకందకంతా 
‘MY BLD MIBRNEAE 








(2061-౯790) 
weg 


(9991-1091) 
cam! 





(G2RI-ZPLT) 
Am భఖిస్తణ 


2 0౭9[-6౬1 
(eran) 
nag 98 


ర్నాయ్లాయ్యి/00 
(279) -964 1) 


షణ 
6091-9౯01 


164శ-964 1 
(agers) 


ory] 


ommggheo 
రాడ్జాంయం 








IRR PRPI CE 















1 


18 








స్ట 706-408] 
1 9G శకీణ ఆయా | ((౧6ంిల్లెండరాి) 
2౫5౦0 609 | డ్రియాం బిషాణి లముర్లిళ యయా 
ఇర్గ psp gop 


9967-9061 
(9్రతింంగ్య య్య 





కడ ధీరా ఉండై | ఇయాయ్యినంం 





MEINE 
Can 








ఇల ధీరా ఉంలై 
guog hag 





౧96 కలరా 





(9216999 
(again) 
Mn CAE RpNS 





౧9౮ 229౯ |gs Pe pyr | 02౮౩ 








GI6I-EL8I 
Ces 


ఇంధ్యభరామిం్యం 


prac బూజం? Roe 
qa 'outsg yosgag ‘am 


nm sons ఆపై 07 
న. 
౧9౮ బిడడ! 9161 డద రం ఇయం మూట అయమలి 
orp acre 
bes క్‌ sss En Bi వావ్‌. 








ఇల్లిం 906౫99 





(9161-9929) 
లడాయి ణయ! 


oral] 
ంధ్లాయురాడగంి 
కార్దాంయ్లాలు ... 






